(శ్రీతాళ్ళపాకవారి గేయరచనలు _ సంపుటము 14, 





శృంగార సంకిరనలు 


అన్న మాచార్య విరచితములు 


రాళ్ళపల్లి ఆనంత కృష్ణశర్మ చేతను, 
శ్రీ వేంక టేశ్వర విశ్వవిద్యాలయ (పాచ్యపరిశోధనాలయ పుస్తకశాలలో ఆంధపండితుడగు 
అర్చకం ఉదయగిరి (శ్రీనివాసాచార్యుని చేతను 
పరిష్కురింప(6బడినది, 





తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆఫ్‌ (ట్రస్టీస్‌దారి అనుమతిని 
ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరువారగు 


శ్రీ చెలికాని అన్నారావు, చి. ఏ., గారి ఆనుమతిని 
ప్రకటింపహ(బడివది. 


తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రచురణ, తిరుపతి. 
1961 


తీరుమల తిరుపతి దేవస్థానములు 
స ర్వస్వామ్య నంకలిళతము 


మొదటి ము[దణము 
800 


తీ. తి. దేవస్థానముల ముదణాలయము 
తిరుపతి. 


థ్రీ 
పీఠిక 

ఇది (శ్రీ తాళ్ళపాక వారి సంపుటములలో 11వది. మొదటిది 
తాళ్ళపాకవారి చిల్ల రకృతులు, రెండవది అధ్యాత్మసంకీ_ర్తనలు, మూడు, 
నాలుగు శృంగారసంకీ ర్హనలు. ఐదునుండి పండైెండువరకు అధ్యాత్మ 
సంకీర్తనలు, పదమూడు శృంగార సంకీానలు. పదునాల్లవదియెన 
యిదిగూడ శృంగార సంకీర్తనలు. ఇప్పటికి (ప్రకటింప[బడిన శృంగార 
సంకీ ర్తనల సంపుటముల లో నాలవదిది. 

శ) తాళ్ళపాక అన్నమాచార్యులవారి అధ్యాత్మసంకీర్తనలు 
పూర్తిగా ముద్రణ కె__నవి. సపెదతిరుమలాచార్య, చినతిరుమలా చార్యుల 
ఆధ్యాత్మసంకీ ర్తనలు ముద్రణ కెక్క వలసియున్న వి. 

నేటికి లభ్యమెన అన్నమయ్య శృంగారపదములసంఖ్య సుమారు 
[2 వేలు. అనగా 2002 రేకులు, ఇందులో నేటితో మ్నుదణ కెక్కి న 
రేకులసంఖ్య 250. కాగా మిగిలిన రేకులు 1752. పెదతిరుమలయ్య, 
చినతిరుమలయ్యలవి కూడా కొన్నిరేకులు ముద్రణ కెక్కవలసియున్నవి. 

అహోబలమునుండి సేకరించినరేకులలోనివి, నిడురేకులలోనివి 
(యివి తిరుపతిలోనివే), (శ్రీ తాళ్ళపాక శేషాచార్యులవారి (ప్రతినుండి, 
తండావూరి సరస్వతిమహలులోని (పతినుండి శ్ర) వెంక పేశ్వర ప్రాచ్య 
పరిళోధనాలయమువారు (వాయించుకొన్న (ప్రతులలోనివి సరిచూచి 
యిప్పటి రేకులలో కానరాని సంకీర్తనలు ముద్రింపవలసియున్నవి. 

80వ రేకులోని శోకవరాళిరాగముతోగల ''ఓహోరాకాసులారా'” 
అన్న కీర్తన 1! వ సంపుటమున 295 వ కీనగా 108 వ పుటలో శ్రీ 
అన్నమాచార్యులదిగా (ప్రకటింపబడినది. అడేకీ రన. గౌళరాగముతో 
కొలది పాఠభేదములతో 'పెదతిరుమలా చార్యుల అధ్యాత్మసంకీ ర్తృనల 
24 వ రేకులో 6 వ పాటగా కలదు. ఈ కీర్తన 2వ సంపుటము 98 వ 
పుటలో అన్నమాచార్యులదిగా పరిష్క ర్రలు ప్రకటించిరి. ఈ కీర్తన 
యెవరిదో గుర్తింపవలెను. ఇట్లికీ ర్హనలెన్ని కలసియున్నవో. 


i 
తాళ్ళపాకవారి పై కీర్తన నేటికీ కొలది పాఠభేదములత 


ధనుర్యాసపురోజులలో తెల్లవారుడామున తిరుపతిలోని భజనపరు€ 
షాడుచున్నారు. ఎన్ని కీర్తనలు యీ విధముగా తాళ్ళపాక వారివి7 
గు_ర్తింపరాక దేశంలో ప్రచారములోనున్నవో గు ర్రింపవలసియున్నవి 
నేటికీ తంజావూరు వగైరా ప్రాంతములలో తాళ్ళపాకవారి కీర్తనల 
భజనపద్దతిని పొడుదురట. 

పూజ్యులు అస్మద్గురు దేవులు శ్రీ వేటూరి పపభాకరశాశ్త్రిగా. 
సంకల్పము యీరేకులన్నీ ముద్రణకెక్రి వెలుగుమొగముచూడవలెనని 
వారు వేసిన పునాదిమీదుగా, వారిచ్చిన సలహాలను పురస్కరించుకొని 
యో సంకీ ర్రనల పరిష్కరణము నాగుచున్నది. వారి సంకల్పము 
నెరవేర్చుభారము తిరుమల తిరుపతి దేవ స్థా నపుటధికారులది. 
(శ్రీ వెంక 'పేశ్వరునిది. ॥ 

ఏడుకొండలవానికి అంకిత మన ఈ సంకీర్తనల ముద్రణవిషయ 
మున (్రద్దాభక్యలు చూపుచున్న దేవస్థానం ధర్మక_ర్తలసంఘమువారికి, 
అందులోను ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థాన ముల ఎగ్జిక్యూటివు 
ఆఫీసరు వారైన (శ్రీ చెలికాని అన్నారావు గారికి సంకీర్తనల ముద్రణ 
మున యితోధికమైన భకక్తిశ్రద్ధలను, ఆయురారోగ్యములను ఒసగవల 
యునని ఏడుకొండలవానిని వెడుచున్నాను. 


త్వరితగతిని పరిష్క_రణము, ముద్రణము సాగినందున కొన్ని 
దోషములు దొన్నియుండవచ్చును. సహృదయులు మన్నింతురుగాక. 


తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రణాలయమువారు సకాలమునకు 
ముద్రణము చేసి యిచ్చినందులకు కృతజ్ఞత తెలుపుచున్నాను. 


pen 


క్ర దయ i 
12-361 అర్చ్బకం ఉ గిరి (శ్రీనివాసాచార్యులు 


తెలుగు పండితుడు, 
థ్రీ వెంక పేశ్వర విశ్వవిద్యాలయ పాచ్యపరిళోధనాలయము, 


(శ్రీ 
శుభమస్తు 
శ్రీమతే రామానుజాయ నమః 


థ్రీ తా ళ్ళ పొ. క 
ఇ అసు స 
అన్నమాచార్యుల శృంగార సంకీరనలు 
అహ 
౧౪-వ సంపుటము 
[స్వస్త శ్రీ జయాభ్యుదయ శాలివాహనశకవరుషంబులు ౧౩ ౪ ౬ అగు 
నేటి క్రోధి సంవత్సరమందు తాళ్ళపాకఆన్నమాచార్యులు అవతరించిన 
పదారుమేండ్రకు తిరుచేంగళనాథు(డు ప్రత్యక్షమైతేను అది మొదలుగాను శాలి 
వాహనశకదరుషంబులు ౧౪౨౪ అగు నే(టి దుందుభి సంవత్సర ఫాల్గుణ బహుళ 
౧౨ నిరుధానకు ! తిరు వేంగళనాథునిమీ (దను అంకితముగాను తాళ్ళపాక అన్నమా 
చార్యులు విన్నపము చేసిన శృంగార సంకీ ర్రనలు,]* 
201-వ రేకు. మధ్యమావతి 


తెగని పనులకు నింతేసి యాలే 
సుగమోటతోడివి మోహములెల్లను ॥ పల్లవి ॥ 
అలిగిన విభుండు నిన్న పై వేడుకొనవచ్చె 
చి 
చలమో ఫలమో సతి నీకు 
వెలలేని కోపములు వేగినంతా( చేసినాను 
కలయక మానేరా కా(కలె ల్ల దీరను ॥ తెగని ॥ 


తతి మాటాడనివాండు తానే సరసములాడీ 
(వతమా యితవో వనిత నీకు 
మతకాన మీరెంత చూరుమోములై యుండిన 
రతి. గూడకుండేరా రచనలతోడను | తెగని ॥ 





1. ఈళదిము అపరిచితము. (శ్రీ ప్రధాశరశాస్ర్రిగారు “సరో ధానకు? తిరో ధానానకు ? 
అని సందేహముతో పాఠము సూచించిరి. “సరిగా” అను నర్ణిదున (ప్రయోగిలచినట్లున్నది. 
ఇది యింకను అన్వీక్షణీయము. 2. ఈ వచనము మొడిటి రేకునమాత్రమే గలదు. 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యేడోవున్న (శ్రీవెంక కేళుండే యింటికి వచ్చె 
ఆడికో వాడికో అంగన నీకు 
పాడి పంతములతోడ బలుముతెంత చూపిన 
వీడెమిచ్చి కూడితిరి వేరులయ్యేరా. 


హిందోళ వసంతం 
తనమాపే నిజము తా వొంకినా 
తనువంటినంత లోనే తాపమారీనా 
తప్పక చూచినవాండు తలవంచుకొననేలే 
నెప్పుదా(క గురులేసి నే6 గాననీనా 
అప్పటి నే నొలయంగ నాయములంటీ తాను 
కొప్పుజారినంతలోనే కోపమారీనా 


తగులనాడినవా(డు తప్పుగిద్దుకొననేలే 
నిగిడి మేడెము చొచ్చి నేలనానంనో 
జిగి నామొగమోటకు చేతులు చా(చీ తాను 
గగురుపొడిచితేనే కాకలారీనా 


మచ్చిక చేసినవాడు మంకులు నెరపనేలే 
నెచ్చెలి సాకిరివెట్టి నే. గాననీనా 
అచ్చపు (శ్రీ వెంక పేశుండన్నిటాను నన్ను నేలె 
రచ్చకెక్కెనింక తాను రాకుండీనా. 


నారణీ 


ఏల బుద్దులు చెప్పేరే యింతలో నాకు 
మేలిమి విభునితోడ మేకులేలే 


తన మాటలు చెల్లించి తగవులనే చెల్లించి (2) 
చనవే చేకొందు(గాక జగడాలేలే 


॥ తెగని ॥ 1 


1 పంలవి, ॥ 
౧/౧ aa) 


_) తగిన ॥ 


॥ తగిన ॥ 


ఇ తగిన 7 2 


॥పలవి॥ 
౧ 


శృంగార సంకీర్తనలు 


'పెనంగినప్పే పెనంగి ప్రియములలో మునిగి 
మనను దెలిసేం గాక మరియాలే 

మాటలెల్లా నూంకొని మచ్చి కెల్లా( జకొని 
పాటలు పాడుదు( గాక పదరనేలే 
కాటుకకన్నుల( జూచి కందువవేళలు గాచి 
చాటి చెపేేగాక యింక జాగులేలే 


కరంగినప్టే కరంగి కరతలెల్లా మొరగి 
సిరుల6 గూడుదు( గాక చింతలేలే 
యిరవై (శ్రీ వెంక కేళుండెననెం దానే నన్ను 
తొరరించుకొందు( గాక తోయనేలే. 


వరాళి 
ఇంట గెలిచి కా నీవు యింక రచ్చ గెలిచేది 
వెంటనే ఆనతీరాదా వినవలె నేను 
మాయలెంత సేసినాను మచ్చి కెంత వూసినాను 
ఆయెడ నావలె నిన్నునాపె నమ్మీనా 
కాయపు నీ ఘాతలివి కందువ మచ్చములివి 
యేయింతి సేసినవంసే యేమనేవు నీవు 
కధలెన్ని ఆడినాను కదినెంత గూడినాను 
“గా 
యిల్లచె నావలెనాపె యియ్యకొనీనా 
జె ల్లనకన్నులతేట దిషమెన యాచెమట 
౧ అలు 


చెల(బెటుకొని యాసపె చింతవాప(6 గలవా (దా 2) 
aa) (ఆ) 


నెమ్మినెంత పొగడినా నీకు నీకే పొగడినా (2) 
రమ్మని నావలెనాషపె రతి. గూడీనా 


యెమ్మెల (శ్రీవెంక చేశ యెనసితివిటు నన్ను ' 


సమ్మతించనాడనెట్లు సరస మాడేవు. 


1 ఏల ॥ 


1 ఏల ॥ 


1 ఎల ॥ 8 


"పలవి॥ 
గ్‌ 


1 ఇంట || 


1 ఇ2oo i 


“ఇంట ॥ 4 


(శ్రీ తా శ్లపాక అన్నమాచార్యుల 
మాళవిగౌళ 


ఏలాతని దూరేవే యింకా నీవు 
ఆలీల.( బుణ్యఫలములవి నీకే వలదా 


గుట్టుతోడ సీమోవి గురుతు సేసినాండింతే 
తిట్టకు వే రమణుని తెరవ నీవు 
వట్టిమాకులిగిరించు వనిత నీమాట వింపే 
నెట్టన ఆగుణములు నీకు నీకే వలదా 

రేసుల నీచేతులను రెట్టింపు సయంగనలే 
ఆసల సాదించకువే ఆతని నీవు 
వాసికి. బూవకపూచు వనిత నీచేంతలకు 
దాసల నీయందే అవి పతి చూపవలదా 

ముంచి వొత్తిన చన్నుల ముద్రలు వొ త్తినా(డింతే 
ఆంచల (శ్రీవేంక కేశుననకు నీవు 
యెంచనీతని.( గూడితెందైనా( గావక కాచు 
నించి నీకాణతనాలు సీమీ(దనే వలదా, 


(శ్రీరాగం 


పదరుదురా యిటు పెపెన 
అదన నీకు మోహపు వా(డత(డు 
చెలువు(డు నీకటు సేసిన వాసలు 
తలంచుకొనంగదవె తరుణీ 
అలుగక ములుగక ఆతనిగుణములు 
తెలుసుకొన6గదవె దినదినములను 


అంతరంగమున నాడిన మాటలు 
చింతించుకొనవె చెలియా 


1 పలపె ॥ 
ఇదు, 


॥ ఏలా ॥ 


గ 
1 ఎలా 1 


॥ ఏలా ॥ 5 


Hn పలవి ॥ 
౧ 


॥ పదరు ॥ 


శృంగార సంకీర్తనలు ర్‌ 


వంతములాడక పలుమరు౭ గొసరక 

పొంతనె కనుకో పూంటకు6 బూంట ॥ పదరు ॥ 
శ్రీ వెంకటపతి చెనకిన చెనకులు 

భావించి చూడవె పడ6తీ 

యీవిభుడె కలసె నిక నేమిననక 


ఆవటించు ముదమడుగడుగురును. 7 పదరు ౪ 4 


202_వ రేకు. (శ్రీరాగం 


రచనలనిన్నిట రసికుండవు 

యిచట విన్నపందిదె సేసెదను (1 పల్లవి Hu 
పలుకుల చిలుకల పాటకో విలల 

పిలుచులుగా చెలి పెంచెనదే 

అలుగకుమీ సీవందుకు రమణు(డ 


కల సహాజమె యిది కసరులు గావు “౪ రచన ॥ 


చనుజక్కవలను సతి నెరులయలుల 

ఘనముగ మూకలు గట్టంచె 

మొనలుచూపె మోపుగస్టైనని 

ననిచి వేసరకు నాథధుండవు ॥ రచన ॥ 
నడపుల హంసల నయనచాతకముల 

పడ(తి (శ్రీ వేంకటపతి పొదిగె 

నిడువుల( గూడుచు నిన్ను సో(కించెనని 


జడియకుమీ నసీచనవులె మెరసి. రచన ॥ 7 


నాదరామ[క్రియ 


వింత వింత సతులాల వినరమ్మా 
యెంతలేదు మీ కెల్లా నిదిచాలు సుండి TT పల్లవి i 


శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 
చనవేమెరతు(గాని చలము సాదింపనోప 
చెనకీనంటా నేల చేయి వట్టీనే 
కనుసన్న మెల6గేటి కాంతను నాకీపాటి 
కొనగోరుదా(కించిన కొమ్మలకేపాటో 


యిచ్చక మాడుదు(గాని యీసడించ నెన్న (డును 
తుచ్చమాడకుండా నాన తూరిపెట్టీనే 
మచ్చికై-న సతిని నామాటలకే యింత నేనె 
హెచ్చి తన్ను. దిప్టేవారినెంత నేసునో 

గక్క_న( గూడితి(గాని కాకలు సేయనెప్పుడు 


వెక్కసించీ( జన్నులంటా వేల మొ(నొ7క్కీ_నే 


వొక్కపెన నాతో నవ్వీ వూరకే (శ్రీవెంక కేళుం 
డిక్కు_వలనున్న వారినెంత నవ్వునో. 


రామ(కియ 
సీకంకణము గట్టినట్టి నెలత నేను 
ఆ కంటు దీరుచవయ్యా అపరాధి నేను 


వెల6ందులు నిన్నాడ(గా వింటిని నేను 
అలిగి పొసిన విరహపువేశల 
పలికి వారి. దిట్టని పాపజాతిదాన నేను 
యెలమి నన్నప్పటి నీవేల మెచ్చేవయ్యా 


మచ్చిక్రై 'సీవిందుండ(గా మాయింటనే వుంటి నేను 
రచ్చ? జెలులు పంతాన రానియ్యరై రి 
యిచ్చగించి వుండినట్టి యెడ్డగుణము సతిని 
పచ్చిగా నాకేల నీవు బాంతిపడేవయ్యా 


సీవు గాంగలించుకోంగా నివ్వెరగుతోనుండితి 
ఆవేళ నన్నెచ్చరించరై రి చెలులు 


॥ వింత్‌ ॥ 


ఇ వింత ॥ 


॥ వింత ॥ 68 


| సలవి॥ 
na) 


1 సీకంక ॥ 


॥ నీకంక | 


శృంగార సంకీర్తనలు 


కాప్తిరి సూరకుండిన కడుమత్తురాలను -నేను 


(శ్రీవెంక'పేళ నన్నేల _చెక్కు.నొ క్కే వయ్యా. 


- దేసాళం 
' చూతువురావయ్యా సుదతికాంపురము 
యీతలనిదె సీయింటిలోనను 

తీపు మోవిలోని తేనెలు గరణీ 
చూప్పలకాంకల చురుకులను 
దాపగు చెక్కుటదములు దోమీ 
© 
పూపల నవ్వుగప్పురానను 
పులకబియ్యాల. బొంగలివెట్టి 
చలి వలపుల చన్నులను 
పొలపునరుల పోరులు వౌపీ 
ములువా6డి గోళ్ళ ముచ్చటను 
మొనపి సిసలను మునులు వెటీ 
౧ | (a లు 
_ చెనకేటి చెక్కుచేతులను 
_ యెననె శ్రీవెంకచేశ నిన్నునాపె 
_ కని నీవు రాంగా( గాంగిటను. 


_ మాళవిగౌళ 


ఎల నన్ను దూరేవే యేమనేవే నన్నును 
మేలు మేలని యెప్పుడు మెచ్చవే నీవు 


నేనలు వానిసుద్దులు చెప్పేవే సీవెందా(క 
వీనులు చల్ల (గ నాడే వింటినే నేను 
తాన యిందు విచ్చేసితే తరవాతిపనులకు . 
ఐనట్లా( దోంచినమాటాడేనే నేను 


4నీకంక ॥ 9 


41.పలవి 4 
ట్ర. 


1 wr 


1 చూతు ॥ 


+ చూతు 4 


।చూతు॥ 10 


1 పలవి ॥ 
య 


MT 


$8 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సూటిగా. గమ్మటినేల చూచేవే యాతనిదిక్కు 

కాటుకకన్నుల( దొల్లి కంటినే నేను 

పాటించి au se గూచుండితే 

చీటికి మాటికి సేవ 3 నేను n ఏల ॥ 
వొడ(బరిచి మమ్మేల వొక్కుటి నున్‌ 

కడు వేడుకనప్పుడే కలసితిమే 

అడరి శ) వెంక పేళు(డాయములు నన్నంటితే 


చిడుముడిగురులుగా. జెనకేనే నేను. non ll 
కన్నడగాళ 
ఇంకా విన వేడుకయ్యీనేమంటివి 
బొంకకుమీ నాతోనాసెపొందులకేమంటివి ॥ పల్లవి ॥ 


తొయ్యలి నిన్నాకమాటు తొంగి చూచెనేమంటివి 
యియ్యొడకు( దాన వచ్చెనేమంటివి 
పయ్యద జార(గ నిల్బ భమయించ నేమంటివి 
అయ్యఅసాదలు వె కేనందుకు నేమంటివి ॥ ఇంకా ॥ 


నవ్వుతా నిన్నుమెచ్చిన నాటకానకేమంటివి 
యివ్వల నీకు మొక్కితే నేమంటివి 
రవ్వగానాపె వుండిన రాజసానకేమంటివి 
సవ్వళించి సొలసిన పనికినేమంటివి ॥ ఇంకా ॥ 


వెల(ది నిన్ను(గూడితే వేడుకతోనేమంటివి 
యెలమి (శ్రీ వెంకటేశ యింకేమంటివి 
కొల(ది మీరంగ నన్ను. గూడితి వింతలోననే 
తెలిసితి సీగుట్టల్లా తిరుగనేమంటివి. ॥ ఇంకా ॥ 12 


203_వ రేకు శంకరాభరణం 


ఆడమె యింకనేమీ సెంగాదనుచు( దన్ను 
సూడు(దాడు దిదేవాండు సుదులిన్ని నేరండా ॥ పలవి ॥ 
ది చ ద్‌ 


శృంగోర సంకీర్తనలు 


పెక్కు_లు నేర్చినత(డు బెంబాడిచేతలత(డు 
దిక్కుల. దననేరాలు దిద్దుకో లేడా 
చక్కని పదారు వేలు సతుల. దెచ్చినత (డు 
పక్కన మావంటివారి (భమయించనోపండాొ 


రాతిరిపనులాత(డు రవ్వల కెక్కి నత (డు 
భీతిలేక ఆనలెల్లా6 బెట్టుకో లేండా 
ఈతల రుక్మిణీదేవి నెత్తుక తెచ్చినతండు 
చేతులు మాపై. జా(చి చెనకక మోనునా 
దేవర దానై నత(డు దిమ్మరివిద్యలత (డు 
యీవేళ నాకోరిక యీడేర్చలే(డా 
(శ్రీ వెంక పేశు డిత(డు చేరి నన్నునిటు గూడే 
వేవేలు మన్ననలచే వెలయించుటరుదొ. 


బోళి 


ఏమి సేసేరో తాము యిద్దరమూనేకము 
కామించి తామెంత నన్ను గరిశించేరు 


అప్పుడు నీవును నేను నాడుకొన్న మాటలే 
చెప్పుమనుచును సారె. జెలులనేరు 
చిప్పిల సరికిదేసి. జెనకిన చెనకులే 
చొప్పులెత్తి తమ కెల్లా జూపుమనేరు 

నంటున మనమిక్క_డ నవ్వినట్టి నవ్వులే 
చొంటినుండి యీడనాతోనూహించేరు 
ఇంటల జెల్లించుకొన్న సరసపు చనవులే 
చెంటివెరెట వచ్చి వచ్చి వెలుచుకొనేరు 

వాడి కెనొందొరులము వలచిన వలపులే 
కోడి యెరుకలు సేసికొన వచ్చేరు 
ణ , 


| ఆడ ॥ 


1 ఆడ ॥ 


nen 10 


1 పలవి॥ 
na) 


॥ ఎమి ॥ 


1 ఏమి ॥ 


10 శ్రీ తా శ్లపాక అన్నమాచార్యుల 


యీడనె (శ్రీవెంకపేశ యెనసితి మింతలోనే 
వీడెమిచ్చేమని యి వేగిరించేరు. nఎమి॥n 14 


(శ్రీరాగం 


ఇంతలోనేమేమి వుట్టునోయింతికి సీవలపుల 

చింతదీర విచ్చేసి చిత్తగించపయ్యా ॥ పల్లవి ॥ 
ఆసల నలపువు వ్రైనంగన కించుకించుక 

వేసటనెదురు చూచి వెరగువు ట్రై 

పాసిన తమకమున( బరాకులెల్లా( బు ట్రై 

"సే'సేటి నావిన్నపాలు చిత్తగించవయ్యా ॥ ఇంత ॥ 


చెక్కు.ల( జెమటవు పై చింతతోడ సిగ్గులను 

నెక్కొని రానికోపాన నిట్టూర్పు వుప్పై 

వెక్క_సపు నీగుణాలు వినివేడుకలు వు బై 

చిక్కె_ను సీపాలనిదె చిత్తగించవయ్యా ॥ ఇంత ॥ 
సెలవుల నవ్వువుకై చేరువకు నీవు రాగా 

కలసిన నీకాంగిట గర్వము వు బై 

యెలమి (శ్రీవెంక పేశ యిన్నిటా ధైర్యము వు జై 


చిలుకు(జెలువములు చిత్తగించవయ్యా. ॥ ఇంత ॥ 15 
కాంభోధి 
దవ్వుల విరహమోప దగరి గుట్లును నేర 
౧ © 
పువ్వువంటిది నామతి బుద్ధులి(క ( జెప్పరే i పల్లవి 1 


తమకించి పొదిగితే తరితీపు చాలదు 
జమళి సిగ్గులై తే చవిలేదు 
తెమలని వొరపై తే తేకువలు మెరయవు 
(భ్రమసి వుందాన నింక. బతితో నేమందునే ॥ దవ్వు ॥ 


శృంగార సంకీర్తనలు ll 


పక్కన నే నవ్వితేను పంతానకు వెలితయ్యా 
లక్కవఠె. గరంగితే లావు చాలదు 
వెక్కసానం బెనంగితే వేసటలు గనమౌను 
యెక్క_డనున్నదో మేను యిట్లానుందాననే || దవ్వు il 


తొలుత నేం జెనకితే దొమ్ములయ్యీ. జే(తలు 
తలవంచుకుండితే దంటనందురు 
కలసెను (శ్రీవెంకట ఘను(డింతలో నన్ను 
నెలకొంటి సంతసాన నేరుపులిం కెట్టి వే. ॥ దవ్వు ॥ 16 


కేదారగాళ 


విన్నవించనేమున్నది వేగినంతాను 
యిన్నీటా సీసొమ్ము నేను యీడే ర్తువు గాక il పల్లవి i 


యెదురు చూచితి నీకు నింతులచే( జెప్పెంపితి 

వెదకితి సీవుండేటి విడిదలను 

చెదరని వలపులు చిమిడితే(. గొరయౌనా 

పదను దప్పకుండాను పాలింతువుగాక ॥ విన్న ॥ 
పట్టితి (వతము నికు పైపై దమకించితిని 

బెట్ట బరుకొని నిన్ను బిలచితిని 

వెట్టిగాని మనసిది వేచితేను చవియౌనా 

యి్టై ససివాడకుండానేలుదువృగాక || విన్న il 


వేళలు గాచితి నీకు వేగించితి నిందా(క 
మూలమెనదేవరకు మొక్కుకొంటిని 
యీలీల (శ్రీ వెంకటేశ యిటు నన్ను( గూడితివి - 
బాలకి నన్ని ప్రై చేపట్టుదువు గాక, rr విన్న ॥ 17 
సామంతం 
కక్క_సించ6 బనిలేదు కడనున్నవారికెల్లా 
ల్‌ 
చక్కని నీవలపులే సాదింతుచెపుడు ॥ పల్లవి ॥ 


[వ్ల . (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చనువుగలవారిది చక్క_నిమాట 
వినవలసితే నీవు వింటివప్పుడే. 
మనసువచ్చినవారి మనవులె ల్లా 
కనుసన్నలోననే కై కొందువప్పుడే 
చెల్లుబడిగలవారు చేసినచే(త 
చెల (బెట వలసితే( జె లింతువు 
౧ లు ౧ 
వుల్లమువచ్చినవారి వూడిగాలెల్లా 
మెల్లనే యేపాశైనా మెత్తువు నీవు 
అంది పొందినటివారి యాసలెలా 
అ (ne) 


యెందునున్నానొన గూర్చి యీడేర్తువు 
కందువ (శ్రీవెంక కేశ కలసితివి 


ముందె నన్ను మెచ్చితివి ముచ్చటతోనపుడు. 


204వ రేకు సాళంగనాట 


మనసుకు( గమ్మటి నీమనసే తారుకాణ 
వెనక ముందరనవి విచ్చిచెప్పరాదు 

సతి నీతో విన్నవించే జవ్వనపు(గత లెల్ల 
సత మై కొననాలికె( జదివితివి 
యితరులేమీ నెజింగరిద్దరును నవ్వుకో(గా 
వితగాని మీపనులు వెల్ల విరులాయను 


సుదతి నీకునొస(గే సోబనపక్షంతలు 
అదన నీవు మీజేతనందుకొంటివి 
అదె పెండ్లి పేరటాననాపె నీవు( బెనంగయగ 
పదిలపు మీగుట్టు బటబయలాయను 
కలికి సూడిదవ ఫే కమలపు మొగ్గలను 
వొలిసి నీవురమున నొత్తుకొంటివి 


i కక్క i 


|) కక్క 1 


॥కక్క_॥॥ 18 


॥ పలవి ॥ 
(as) 


॥ మన ॥ 


॥1 మన ॥ 


శృంగార సంకీర్తనలు 


సొలసి (శ్రీవెంక కేశ చూచేటి మీచూపులను 
తెలిసి మీరతులెల్ల తేట తెల్ల మాయను. 


ఇ 


పాడీ 


కాంత నీసందిమోహము గానవచ్చెను 
చింతదీర బుజ్జగించి చిత్తగించరాదా 

మొగమునః గళదెరె మోవిపైకి నవ్వువచ్చె 
మగువ నీతోనేమని మాట చెప్పెనో.. 
సగటున నటునిటు పరాకులేల సేసేవృ 
తగు విన్నపములవధరించరాదా 

కన్నుల! 'దేటలువారె కాయ మెల్లా! బులక్షించె 
కన్నె నీతోనింకనేమి సన్ననేనెనో 
చిన్నిలేంతసిగ్గులను శిర సేల వంచేవు 
వన్నెల నేకతాన కవసరమీరాదా 

నిలువెల్ల జెమరించె నిట్టూరుపులు రేంగె 
కలికి నిన్నెటువఠె. గాంగిలించెనో 
అలమి (శ్రీవెంక కేశ అట్టె నీవు గూడితివి 
మలసి యిటువలెనే మన్నించరాదా. 


(శ్రీరాగం 
ఎడమాటలి.(కనేల యెందా(కాను 
విడువరాని బాసలు వెంట చచ్చీనయ్యా 


పడతి పయ్యదలోని పాలిండ్లు నీకుని స్పై 
విడిదల సేనైెనిందు విచ్చాయవయ్యా 
వుడివోని వలపుల వులుపా వట్టినది దె 
వెడ6గు(దనాలే(టికి విచ్చేయవయ్యా 

కందువ తేనెల మోవి కలగంపచవులతో 
విందులు నీకు( బెట్టి విచ్చేయవయ్యా 


॥ మన ॥ 19 


॥ పలవి॥ 
ధి 

1 కాంత ॥ 

1 కౌంత ॥ 


॥ కొంత ॥ 20 


॥ ప.లవి ॥ 
ధా 


1 ఎడ ॥ 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కొందువమాటల' చెప్పీ కడునుపచారాలు 

విందువుగాని యీడకు విచ్చేయవయ్యా ॥ ఎడ్‌ ॥ 
కూడ(గ( దనమేను చిగురుణానుపుగా నీకు 

వేడుక బరచెనిదె విచ్చేయవయ్యా 

యీడనె (శ్రీవెంకశేశ యింతిని గలసితివి 

వీడెమిచ్చీనిట్ల నే విచ్చేయవయ్యా. » ఎడ ॥ 2 


నుంగళకౌశిక 


ఎర(గర'పే ఆతనినెందా(కనే 

తరితీపు సేసేటి ముతగవెందా(కానే ?పలవి॥ 
ఇక్క_డనుండే విభుండు యెదురుచూచును నాకు 

యిక్క_డనే శింగారించే రెందా(కనే 

వెక్క_సమై నామాటకు వనులాలకించున ప్ప 

చుక్కబొ ప్రై 'పెట్టంబ బై సూటియెందా(కనే 1 ఎర(6గ 1 


సొరిదినింతక (కు?) నా సుద్దులే యడుగుచుండు 
యిరవుగ( గొప్పువెస్తేరెందా(కనే 
మరపి యాత(డు నన్ను మనసులో. దలపోయు 
తిరముగ పల్లకి దెచ్చుపెందా(కనే 1 ఎర(గ ॥ 


మలసి నాకుంగా లోన మంతనమాడుతానుండు 
యెలమి(దోడుక వచ్చేరెందా(కనే 
కలసితిని పై వచ్చి ఘను (శ్రీవెంక పేశ్వరు( 
గొలిచి యి ప్రేవుండే గుమెందా(కనే. ॥ ఎర6గ॥ 22 


నాదరామ క్రియ 


వేగిరించనేల నీతో వేమారును 
దాగులు సీవెఐ(గనివా బతికించేవాండవు ॥ పలవి ॥ 


శృంగార సంకీ ర్రనలు 


వన్నెల నీమీళద నేను వలపెంత చల్లినాను 
మన్నించేవా'డవు నీవె మాటిమాటికి 
విన్నపాలప్పటి నీతో వేగినంతా6 జేసినాను 
సన్నల నీచిత్తమే సమ్మతించేది 
జవ్వనమదాన నీతో సరసమెంతాడినాను 
న వ్వేటివాండవు నీవే నానా.టికి 
రప్వుగా నీచెయ్యివట్రి రతికెంత దీసినాను 
నివ్వటిల్లం గరంగేది నీదేహమే 
చెలరేగి నేనంత సిగ్గులతో మొక్కినాను 
కల సేవా6ండవు (శ్రీవెంక కేశ స్‌ 
నిలువున జెమరించె (చి?) నే నిన్ను నెనసితే 
కలదెల్ల నీకరుణే కందువై నది. 


టౌెళి 


ఇద్దరు( దెలుసుకోరే యిన్నిటా జాణలు మీరు 
పొద్దున చెర వేనేము పొల(తుల మిపుడు 


మొలచెనది గదవే మోవినే చిరునగవు 
తలచిన పని యేదొ తరుణి నీవు 
చెలువుడంతటిలోనేె సిగ్గువడీ నీయెదుట 
యెలమి( దెలియవు మాకిటమీ(ది పనులు 
చెమరించెనదిగదే చెలియ నీమేనెల్ల 
తమకించిన పనేదొ తగిలి నీవు 
జమళినాత(డందుకు సన్నల మెచ్చె( గన్నుల 
సమములై తోంచీ మాకు సంతోసపుంబనులు 


పొడమెనదిగదవే పులకలు నీమేన 
జడిగొన్న నీలోని సంతోసమెంతో 


౪ వేగి ॥ 


1 వేగి ॥ 


॥ వేగి ॥ 20 


1 పలని॥ 
య 


1॥ ఇంద ॥ 


॥ ఇంద ॥ 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అడరి (శ్రీ వెంక పేళుండలమె నిన్నంతలోనే 
వుడివోనివాయ మాకు వుద్యోగపుంబనులు. ॥ ఇంద ॥ 2} 


200=వ రేకు ఆహిరి 
పగవారి కై నా నిట్టిపాటు వద్దయ్యా 

తెగువలు నీవురా(గా( దిప్పుకొంటి( గాని || పల్ల వి I 
నీసుద్దులే ఆడుకొంటా నెల(తలతోడుత 

ఆసలు మతి? బెట్టుక అలనితిని 

గాసిలినమీ (ద కౌ(కలు దొట్లించ(గాను 

వీసమంత పొదెనా వేగించరాదాయ ॥ పగ ॥ 

a2 


చొప్పుగా నీకెదురులు చూచిచూచి వాకిటను 

రెప్పల ముయ్య(గలేక రేసువడితి 

వుష్పతిల్లు వలపెల్ల నొక్కమాె రేంగంగాను 

నిప్పువంటి తమకము సీం గగ రాదాయను ॥ పగ ॥ 
కందువక్రు నీవురా(గా గక్కన' గా6గిట నించి 


యిందుకా శ్రీ వెంకటేశ యిట్లు మెచ్చితి 
విందుల నీరతులలో చేడుక పిక్కటిల్ల (గా 


సందడించి కుచములు సదమదమాయను. nపగ॥ 25 
వరాళి 
రండూ నేరుతువే రమణి నీవు 
వెండిపై (డి వుంగరాలు వేలనే పెట్రతి వే ॥ పల్లవి ॥ 


అంగములు గరంగంగా నాతనితో మాటలాడి 
యెంగిలినవ్వులు చిందేవేమే నీవు 
వేంగెముల లోపలనే విరహపృపెంవ గాస్స్ప 
చెంగట వెన్నెల గొంత నెలవి( జూచితివే ॥ రండూ ॥ 


శృంగార సంకీర్తనలు 


కను(గవ చూపులను కాంతుని దప్పక చూచి 
eC గాససైచే 
'నివోక తొలుతను తామెరవిరుల వేసి 
వెనక( జందురులను వెంటనంపితివే 


గక న (శ్రీ వెంక పేళు( గా6౮గిటను లాలిఎనె 
వారా మాసే చన్నులను వొ తేసి పుం 
తెక్కులను నడురేయి తీగెల గూండ్లు నెట్టి 
జక్క_వ పులుగులను సార గూడించే ఎ. 
గౌళ 
రా(గా రాగా వలసలు రచ్చబడీని 
చేగదేరి వున్నాడవు చెల్లు సీకునిషడు 
వేసారవు నీవై 3 విన్నపాలు వినుటకు 
సేసేనంచే యెంతలేదు చెలియకును 
యీసుద్దులకే వున్నారమిద్దరికి నడుమను 
చేసినట్లు చేయవయ్యా చెల్లు నీకునన్నియు 
తనియవు నవ్వి నవ్వి దగ్గరిన వేడుకల 
చెనక(గ నెంతలేదు చెలియకును 
ననుపుల వంకలొత్త నడుమ నేమున్నారము 
చినికేవు తరితీపు చెల్లు నీకునింకను 
విడువవు నీవి ట్రై వెల(ది చెజలగ వట్టి 
చిడిముడి పడదు యీచెలి యిందుకు 
యెడయక (శ్రీవెంకయేశ యిష్టె కూడితిరి 
చెడదు మావూడిగము చెల్లు సీకునిపుడు. 
మధ్యమావతి 


ఏది నాకు బుద్ది యింకనమి సేతును 
యీదెస నీకృప నాపై యిరవై వున్నది 


॥ రండూ ॥ 


॥ రండూ ॥ 26 


॥పలవి॥ 
౧ 


i రా(గా i 


1 రౌా6గా 1 


రాగా ॥ 27 


| పలవి ॥ 
గ 


18 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మందలించి నీతో నేను మాటలాడేనం పేను 
యెందునో పరాకు నీకు నేమి సేతును 
విందువెట్టి మోవితేనె వెసనీకిచ్చేనం'పే 
చిందరై నయభథర్‌ ము ee పన్నది 
నవ్వు నవ్వి తోను నటనలు టా నలో 
యెవ్యలనో జూజమాడేవేమిసేతును 
పువ్వువలఠె సీమేను పొదిగి భోగించేనం పే 
చివ్యన( బెంజమటల చిత్తడి మెనున్నది 
పరపుపై నిన్నునేను పచ్చిగా జేసేనంపే 
ఆయరవగా పడుకొ న వమా తున 
గరిమె (శ్రీవెంక పేశ కలసితివిటు నన్ను 
నిరతపు సీమోహము నిజము నాకై నది. 
శుదవసంతం 
E 
ఇచ్చగించి నవ్వు నప్వేవేసునేవయ్యా 
యెచ్చుకుందు లేదు మీలోని(కనానతీవయ్యా 
యిందుముఖి నీకు మొక్కి యిచ్చెనిదివో కొను 
అందుకు నీవేమనేవు ఆనతీవయ్యా 
చెంది నీతో సిగ్గువడి ఇరువ నిలుచున్నడి 
యెందా(కా వట్టిజోలి యింకనానతీవయ్యా 
కన్నుల( దప్పక చూచి కంబము పట్టుకున్నది 
అన్నీనాయ నీతల(పు ఆనతీవయ్యా 
సన్నలు మాకు. జేసీ సంగడికి( దెమ్మనుచు 
యెన్నరాదు తమకము యి(కనానతీవయ్యా 


యేకశయ్యమీ(దనుండి యెడమాటలాడించీ 
ఆకతలవి యెట్టివో ఆనతీవయ్యా 


న 
ఎది ॥ 


1 ఏది ॥ 28 


il ఇచ్చ [| 


il ఇచ్చ || 


శృంగార సంకీర్తనలు 


3 కొని శ్రీవెంక కేశ కాంతని క్రైకూడితివి 
యేకాలము( చాయమని యి(కనానతీవయ్యా. 


భి రవి 


న 

కంటిమి వింటిమి నీకతలు నేయ. 
నంటుననే ఆసలు సానల( బఆపేవా 

కన్నులనే సాలసేవు కాశలనే అలసవు 
కన్నెరొ నికాతనికి కలదా పొందు 
నన్నునేల మొరంగేవు నాకుచేల దా6చేవు 
సన్నలనే వలపులు చవిగొనేవా 

'నెలవులనే నవ్వెవు చెక్కులు చెమరించేవు 
మలసి మీయిద్దరికి మాటలందెనా 
చెలగి యేల బొంకేవు సిగులేల సెంచేవు 
వెలినుండే రతులెల్లా వెలసే సేవా 

భావముల నే చొక్కే_వు పె పె (బులకించేపు 
(శ్రీవెంక కేశ్వురు మేలు చేకూడెనా 
పూవువలె. బొదిగేవు బుసకొప్తే వింతలోనే 
యూవిధాన నేమిమ్ము యెనయించనేరనా. 


206_పరకు ముఖారి 


ఇంత యే(తురా సతులనెందా(కాను 
యెంత వడి కెంతవడి యిప్పుడా సీవలపు 
మాటలకు తుదలేదు మనసుకు గురిలేదు 
యే(టికి మమ్ము వోదించేవెందా(€కాను 
కాటుకకన్నుల నీర్నుగమ్మ నెదురుచూచితి 


యీటులేక బుజ్జగించె విప్తుడా సవలఅపు 


19 


॥ ఇచ్చ ॥ 29 


॥ కంటి ॥ 


1 కంటి ॥ 


॥ కంటి ॥ 80 


1 పలవి ॥ 
గా 


1 ఇంత ॥ 


20 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
నవ్వులకు గుట్టులేదు నంటునకు వెలలేదు 
యివ్వలనే(టికి యానలెందా(కాను 
చివ్వున నిట్టూర్చురేంగ చెక్కున చేయి వెట్టితి 
వె(నెఇొవ్వరి సాకిరి వే ప్టేవిన్పుడా నీవలపు 
ఆసలకు తనివి లేదాయాలకు సిగులేదు 
యేనేవు చూపుల యమ్ము లెందా(కాను 
నేసవెట్రి కూద? వి (శ్రీవెంక'పేశ్వం నేండు 
Co 
యీసుదీర( గరుణించేవిప్పుడా నీవలపు. 
బౌళి 
జ్‌ షి ee 
అయవయ్య నీవు నీచ్చి తము వచ్చినట్టల్లాను 
యీయెడ . మతికములెట్టుగాంగల* 


Nace 


| ఇంత | 


1 పలవి 
౧ 


నగవులే తరచాయ నాకు సకు నేపొద్దు 
పగటులే మీ దమీ(ద( బాయకున్నవి 
మొగముచూప్పలే కడు ముంచుకొను నే పొద్దు 


యగసక్యాలింకషీ (దనట్టుగా(గలదో జ. 
ముచ్చటలే గనమాయ మోహము లనిద్దరిక్షి 
రచ్చల(. బడెను లోలో రతులెల్లాను 
పచ్చిదెరె. బంతములు ప సరసమాడ(గా 
QQ 
యెచ్చరికలిటమీ(దనేమిగా గలదో 
యేకతాలు సమకూ డెనియ్యకో శ్శేమనక్రు 


వాకులు పోకులు వాక వావి గూడెను 


చేకొని (శ్రీ వెంకపేళ జిగినన్ను( గూడ్రితివి 


యీోకడ మేలుకు మెలులెంతేసి కాంగలదో. 


॥ నేయ ॥ 2 
ఆహిరి 
ఇంకనేడ సుదులు యెవ్వ 
ద 


రెందుకును దిక్కు 
వీింకమున 


సీకే మొర పెటుతింతే (ట్లుడిం?) కౌక |; పలవి॥ 
టు టబ శాల, 


శృంగార సంకీర్తనలు 


౬ సకొలిపి నీవు అన్నిటాను వలపించి 
పాసి వుండితే మనసు పట్టవచ్చునా 
నేసవెట్టి పెండ్లాడి చేతికి లోనై నవేళ 
వేసరుకొంసే నాదెస పిన్నవించవచ్చునా 
పెంచి పెద్దరిక మిచ్చి పిలువక సతులలో 
కొంచెపరచితేనంత గోడు గలదా 
నుంచముమీ(దికి6 దీసి మన్నించి అంతలోనే 
కొొంచించి నిదవో(బోతే కొలు రాక చా 
కా(గలించనప్పణిచ్చి కడు జన్నుల నొత్తితే 
తోతాపు ఒవురా నిన్ను రోకులెల్లాను 
యే(గి వచ్చి (శ్రీవెంక కేశ నన్ను6 గూడితివి 
చేగదేర మెచ్చితేను చెవి సోనా. 


సామంతం 
కోరి నీకు నీయందే గుక్కిళ్ళున్నవి 
౮ తై నా. ఇయవచ్చునేమి గొరతయ్యా 
పయ్యదలో నీచెలికి పసిండిబిం దెలున్నవి 
రయ్యిన మోవిలోన తేనెలున్నవి 


అయ్యెడ మాటల బెల్లాలప్వటి( గొన్ని వున్నవి 


యెయ్యెడ6 జూచిన నీకు యేమి గొరతయ్యా 
చెంది యాపెమోములోనే చెక్కుటదములున్నవి 
రా 
కందువచూపు ముత్యాల గనులున్నవి 
మందలించిన కాంట మర్మములెల్లానున్నవి 
యెందునై నా నీసిరులే యేమిగొరతయ్యా 
అవిగో కమ్మని వూర్చులాలవట్టములున్నవి 
తవిలిన రతుల నిధానమున్నది 


21 


1 ఇంక్‌ ॥ 


1 ఇ౦ర ॥ 


॥ ఇంక ॥ 33 


॥ పలవి॥ 
య 


॥nకోరి॥ 


॥ కోరి ॥ 


22 


శీ తాళ్లపార అన్నమూచార్యుల 


కవగూడితిరి (శ్రీ వెంకటరాయ మొరిద్చరు 
యివల? జూచిన మరియేము గొరత య్యా. [హోలి 


రీతిగౌళ 


నెయ్యని పోసుకోరాదు నీళ్ళని చల్ల (గరాదు 
చెయ్యార(గం 3మి నేడు చెరి సీతోపొందులు ॥ పల్లవి ॥ 
(పేమము చాలా.డేసి 'పెక్కుసతుల నీతోను 
మోముచూడ సిగ్గువడి ముసుంగు లోనున్నదాన 
జామువోయి వచ్చి నీవు సరసములాడేవు 
యేమని నేనియ్యకొందు నేంటిజన్మ మయ్య ॥ నెయ్య ॥ 
పలుమా ఏ నీతోనవ్వి పరాశకై వుండిన నతో 
సటులుక్‌ ఆగ నటుడి ధావింపుచునున్నవాన 
కలగన్నట్లా వచ్చి కందువలంపే్రే నన్ను 
బలిము యేమున్నది నాబదుకు నీచెతిది I సయ్య || 
మచ్చికతో నిన్నుంగూడి మన్నించిన సితోను 
పచ్చిసెయ సిగ్గువడి పదరక వున్న దాన 
యెచ్చుగా (శ్రీవెంక చేశ యి'బై నన్ను నేలితివి 


విచ్చన విడాయ నా విభవములెల న్ము / నెయ్య 1 22 
(aa) 
పొడి 
నేనేమీనన( జుమ్మీ నెల(తలాల 
తానక మె సిగువడిీ తా(దానే 1 పలవి ॥ 
ate ౧ స 


అప్పుడు వచ్చేనని యానలు వెట్టినవాండు 
తప్పని టొంకనివాండు తాందానే 
ముప్పిరి నేనింతలోనే మోముచూచ్చి నవ్వితేను 
దప్పిదేర సిగ్గువడీ తా(దానే ॥ నేనే॥ 


శృంగార సంకీర్తనలు 


వుక్కుమురి విరహాన వుడికించినట్రివొ (డు 
తక్కికరుణించేవాండు తా(దానే 
ముక్కు_మీ(ద శనిగుక మోనమున నేన ౦డికే 
దక్కి సిసుల ముని(గి తా(దానే 
NN 
అగపడి రాజసాననజె విజ్ఞవీ(గవా(డు 
చగిమించి రతులలో i చంక మేశ్యరు(డు 
దగదొటి సిగువడీ తా(6దానే. 
' అ Ny 
207-వ 7కు సామంతం 
పొదువోనివాండవై పూచి మమ్ము( జెనకేవు 
సుద్దులు చెప్పినవారు సూడిచ్చేరా 
© 
ఆడినమాటకు త్తరమాపె నీకీవలె. గాక 
వాడికచెలుల మెల్తా వాదించేమా 
జాడగాదు మాతోనేల సరసాలాడేవు 
వీడేలందుకొన్న వారు వియ్యమండేరా 
చేసినచే6ంతకు(చే6త చెలి నిన్ను (చేసుగాక 
యీసుదీర్చేచెలులము యియ్యకొ నమా 
సేసలువెట్టితినంటా చెరగులేల పకేవు 
కె సేసిన పేరంటాండ్లు కాలుదొక్కేరా 
యూ na) 
కొంకక సీరతులకు గురి సీడేవులే కాక 
వంకలొ శ్రే చెలులము వావి చెప్పమా 
కంకిగా (శ్రీ వెంక టేశ కాంత దానే వచ్చి కూడె 
లంకల చుట్టాలము మేలములాడేమా. 
పోరి 
తెలిసితిమిన్నాళ్ళకు దేవరగుట్లు 
(అ) 
వెలుపల లోపల వెలసితివింతటా 


238 


| నేనే ॥ 


శ్‌ 
మన్నా 


| నేనే ॥ 868 


1 పలవి 4 
య? 
il ఫొదు il 
ద 
1 పొదు ॥ 
దే 


॥ పొదు ॥ 87 
1 © 


rపలవి॥ 
గి 


(శ్ర తాళ్లపాక అన్నమాచార్యుల 


కాయము వొక్క తెమీ(ద కనుచూవౌక్క_తెపై 

ఆయనాయనెంత నీకు ఆసోదము 

యేయెడ( జూచిన ప్ర యిరుయినసూది వై 

చాయలకు నాలుగుహ స్త్వములు ధరించితి ॥ తెలి, 
వుందేది వ్‌ నొక్క తెయింట పండేది వొక్క తెవద్ద 

రండును నడసేవు నీ రాజసమున 

పండును గాయయునైన బలు పుల్లదొరవై 

యెండ నీడ కన్నులను యెలయించేవిపుడు ॥ తెలసి; 
వురమున మహాలక్ష్మి వుర్విని వీపున మో 

సిరుల మించేవు నేండు శ్రీవెంక"పే ; 

తొరలించి వలపుగుదులు గుచ్చినవాండవై 


పరమున నిహమున( బాయవు ఏప్పుడు. ॥ తెలిసీ ॥ ౫ 
భె రవి 
Qe 
నీకునీకే యేలికవు నేనంటినా 
కౌకరివిద్యల( బొంది కరంగేవుగాక ॥ పల్లవి ॥ 


తీయని నామోవిమీ(ద తేనెల తీపులేకాక 

వోయయ్యఆమాటల ౫ో వొగరున్నదా 

నీయంతఏవు గే టి నెరసులచే(తలలో 

పాయక వెంగేలుంద భమ సేవుగాక ॥ నీకు ॥ 
కన్నుల నాచూపులలో కమ్మిన తేటలేకాక 

యెన్నటికెన్నటి సుద్ది య్యెనున్న వా 

నిన్న మొన్న నించుకొన్న సీమేనిరేకలు చూచి 

పన్ని వొక్కటొక్క_ పే భావించేవుగాక ॥ నీకు ॥ 
నెట్టన నాచేంతలలో నిండు సరస మేకాక్ర 

గట్టివ జపుగోళ్ళ ఘాతలున్న వా 


శృంగార సంకీర్తనలు 


యిటె (శ్రీవెంక పేశ యెనసితివిటునన్ను 
గు ఎన నవియూనిదీ గూడించేవుగాక. 


“0 


ఎంతసటబకొ6డవో యెవ్యరి నెలయించేవు 

చింతించితే నాకె తే చిమ్మి రేగే గోపము 
మాయ 

కస్ను ౨ జంకిం ఇ కడుసో(కనాడితేను 
(లు బరు ర తోరం 
యిన్నిటా సో(కనాడిలతే యెట్లానయ్యానీకు 

౧ 
నిన్నుంజూచి నాకె 3 నిండుకొ ( గోపము 
Qa 

చేయిేతనదిమే) సెల ల నవ్వితే ఎ 
కాయము సోడించితే యేకతమాశేవు 
ఆయా ౨ నేందగవితే నలపేల వచ్చె*కు 
మాయలుచూచి నాపై తే మక్కళింనీ. గోపము 


నించేవు కా౭గిటను నిన్ను (జూచి నవ్వి తేను 
మంచము పైకి(దీసితే మన్నించేవు 
యెంచ6గ శ్రీవెంకటేశ యింపులెట్లాయనీకు 
ఆరివల మో విగఠలటిన. నందుకొనసిం గొ సము: 


(శ్రీరాగం 


ఇంతయేటికి చాలు నిందరూ వినేరు 
రంతు సేయకిపుడి కై రావయ్యలోనికి 
గోపముతెలా( చాసె కొటతలెలా.6 దీర 
aa) ౧? 
ఆపొదే నీవురా(గా నలుకమాస 
సీపలుకులెల్లా వింటి నీవు వేండు కొననేల 
రా(పు సేయకిపుడి ప్రే రావయ్యలోనికి 


య 
Ct 


॥ నీకు ॥ 39 


1 పబ ॥ 
౧2) 


1 ఎంత ॥ 


1 చింత 1 


॥ ఎంత 1 41) 


! ఇంత ॥ 


9g శీ) తా శ్లపారి అన్నమాచార్యుల 


వేసటయించుకలేదు వెరపులు పనిలేదు 

సేసలునీవు వెట్టంగ( బింతయింకేలా 
ప స(తలెల్లా మంచివే నిన్ను నాడ(జోటులేదు 

సితెక్కెవ వలపులు రావయ్యలో నికి 


చెమటలు చల్లనారె చి చ్రమువుడుకు నోరు 
మకి (శ్రీవెంంపేళ నీవుగూడ6గ 
తమకములిద్రరివి తప్పులెవ్వరికి లేవు 
రమణు(డ నీకుమొక్కే_ రావయ్యాలోనికి. 


దేవగాంధారి 


రారే ఆతనినేల రవ్వ సేసేరు 
దూరించుకో (డు వచ్చి సంతోస బట్రనిపుడు 
చతురు(డై సవా(డు చనవులిచ్చినవా(డు 
సతి( గరుణీంచి మన్నించక మానునా 
మతిలో( బాయనివాండు వ సనముచెప్పినదా(క 
యిత వెరగనిచే(త లింత సేసీనా 


మాటలా డెయట్రివాండు ఒ ర్మ మెరింగినవా(డు 
ఆ(టదానికి బాసిచ్చి అదెరంగండా 
సూటి దెలిసినవాండు సొలసి యందరిచేత 
కూటమి గొసరింపించుకొన( బోయీనా 


(శ్రీ వెంకటా(ద్రివా(డు చేరి నమ్మించినవాండు 
యీవనిత6 గలసి తానరవయ్యీనా 
డవు(డిత(డైనంవాండు తెరవలు నవ్వే దెల్ల 
ధావించుకొనుచు మేలే పచరించ(డా. 

208-వ రేకు రామ క్రియ 
సాకిరులు నేము నేమే సతులుమీరడుగరే 
దీకొనిమానిజములు దెలుసుకో చే 


11 ర౦త | 


1 ఇంత ॥ il 


తూటి 
HO Ci 


a 
గరా 


nodn 140 


శాం౦ంగావ సంకీ రనలు 


పొంచి తాను నగంగాను బొమ్మల జంకించితిని 
తెంచక చెలులు పాడి దీర్చర మీరు 
కించముపొత్తు కు రా(గా6 గప్పురాన వేసితిని 
యెంచక యెవ్వరిది మేలేర్పరచ ఈ ॥ సాకి ॥ 
సేరుకొని పిలువ6గ6 బెదవుల గొణంగితి 
తెంచి మాసూడు(చాడు దిద్దరె మీము 
జారించె. బయ్యద చేత. గొప్పు వటితి 
సారప్పు మాపంతముయ చక గ్రాంబెట్టర సాకి 
మావిదాన యియ్య6గాను మొనపల్లు సో(కించితి 
(శ్రీవెంక మేశుకు నాకు( జెప్పరే బుద్ది 
పర కో నన్ను6గూడె తెలిస ఉస మొక్కితి 
పతడజఆూరిన అతనా మన; 1 నాకి ॥ 42 


బయ్యద జారిననేమి (భమసిన నర. 

ఎయ్యుమెంత చేసినాను. సీకుమొలు 

యియ్యడ సతులతోన గెవె మ్మెలు రసికు 

అయ్యజియ్య వెట్టినాను అప్పటిని ములు ॥ మమ్మే ॥ 
పప్వళించి వుంపేనేమి బడలి వుండితేనేమి 

నివ్వటించి కాంగిరించ న్‌ు 

రవ్వగా సకొలువులో రాజసము చెల్మించి 

పువ్వుల వేసినందుకు పొగడితే మేలు i మమ్మే i 
తలవీడి వుంపేనేమి తప*కచూచిననేమి 


నెలవున6గూడితివి సీకుమేలు 


ఛ్ర్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
₹౯ల(గి (శ్రీషంక పేళ న్నా నన్ను నేలితివి 
యెలమి మనసరసాతెందు కై నమేలు. 
పి ందోళవసంతం 
మన నెరి(గినకల్ల వమూాసుపతోదు 
యెనలేనిదొరవు నీవేమి నేతువయ్యా 


దప్పిగొంటివని ౧కు దయది* (చితి.(గాక 
చిప్పిలి యేపనులో చేసితివంటినా 


రెప్పల్ప్తి చూచేవు రేసులువుట్ట( ది మువు 
నెపున నామోము చూచి నీకేల కలల 


(అ) 


కళలు నీమోముననే కానవచ్చినంటి(గా5 
సొలసి నీరతులలో చొప్పులె త్తేనా 
చలముల జంకించేవు సన్నలను సాదించేవు 
నెలవై నాయిచ్చలకు సివల కలగ 
నెరుపరివౌదువని నిన్ను నమెచ్చితింగాక 
తారుకాణ సేసి మట తగిలించేనా 
యీరతి (₹,వెంక పే; యెనసితివిటునన్ను 
నీరచనకు నవ్వితే నీకేల కలగ. 


EI కరాభరణం 


తానేడ ఆత(డేడ దయలు దల(చ వచ్చీ 


యో నెపానం గంటిమిగా యివిగొన్ని సుద 
4 ళ్‌ 


నగుతా నాతనినంపే నాతో వ్‌ హకాసలి 
తగవు చెప్పరే మీరు తనమగండా 
బిగితో నేనేకతాన, జెసెటి చేంతలవేళ 


అగపడి తానప్పుడడ్థా లువచ్చీనా 


I మమ్మే nif 


eens | 


॥ మన ॥ 40 


1s లని! 
aa) 


॥ తానే ॥ 


శృంగార సంకీర్తనలు 


కొప్పు నేజారందీసితే కురులు దా(గూడదువ్వీ 
లిప్పక చెప్పరే మీరు తనమగండా 
చిప్పిలు రతులతోనం జీకాకు సేనేటివేళ 
య ప్పటివలెనే తావహించుక వచ్చినా 

చెమరించ గే(గూడితే చేరి తావిసరవచ్చీ 
తమకించక చెప్పరే తనమగ(డా 
జమళి (శ్రీవెంక కేళు సాదించేటి యట్టి వేళ 
గమిగూడుకొని తాను కావ(గవచ్చీనా. 


నాదరామకియి 
(చ్చల(బడెవలపు రావయ్యా! 
చెచ్చరవచ్చి (పియాలు చెప్పించుకోవయ్యా 
దగదొ శెవలపు తరుణి నిట్టూర్పుల 
యెగసక్కె_ములు నేసే -మయ్యా 
€ గి. ౦చెవలపు చిత్తములో కోరికల 
యుగముచూచిమయైన మొక్కించుకోరాదా 
కుచ్చిపారీ వలపులు కొమ్మచెమట యేరుల 
మచ్చరమెమి గల్లాను మానవయ్యా 
౧౧ 
పచ్చనాయ వలపులు పలు పులక ప రిల 
ముచ్చటాడి ఆపెచేత మొక్కి౦చుకోరాదా 
నాని విరినె వలపు నాతి నెలవినవ్వుల 
లేని తరితీపుమాని లేవయ్యా 
కోనల (శ్రీవెంక పేళ కూడితిరి మీరిద్దరు 
(౫) 


మోనాన నూరకే యిస్టే మొక్కించుకోరాదా. 


దేసాకి 
చెప్పరాదు వాయెత్తి చేసేటి మీ చేంత లెల్ల 
కప్పిన నీగు సైల్ల( గానవచ్చునింకను 


లలి 


॥ తానే ॥ 


॥ తానే ॥ 46 


॥ పలవి ॥ 


1 రచ్చ i 


॥రచ్చ॥ 


॥ రచ్చ ॥ 47 


॥పలవి॥ 
ఏటి. 


20 శీ) తాళ్లపాక అన)" gD 


కామిని యిప్పుడు సతో గన్నులనే నూటలాడె 
ఏమని యనిసదో యెజ6గంగాని 
వాములె నవఎగొన్ని పలు పులక ల 
QQ (యా 
యీామా(ట కామా(ట యెనవచ్చునింకను 1 చప ॥ 
చెలియ యప్పుడు నీకు( చేతులార సేవచేసె 
చలపటి మర్మ మె % సాదించ(గాని 
ty అలామో 
| సిలు వెలధ వతురిరవె ఎలి మూహటారసములిె 
1 ణా యా 
తీల(పులు తలంపులు తారుకాణీ యింకను 1 చప? ॥ 
అంగన యిపంసు న్ను నాయ ముల .అయగం గూడ 
పంగించి మీభా వములేర్పరచ( గాని 
యింగితాన శ్రీవెంక పేశ నీవీ నవ్వ )ఏి 


యెంగిలి మీమోవులివి యేరుపడెని(కను. ॥ చెప్ప॥ |! 


209_వ రేకు లలిత 


పండిపొల్ల వోయీనా పట్ట బాను నము 


యెండకు సీడకు( దీసి యింతకోవ6గలనా || పల్లవి 1 


చాలు(జాలు చెలియ చవిగాదుసాలయ 
చేలువా(డై తేంగదా మీర(జూచేది 
నాలీకాండు మొదలనే నప్వులన పొద్దువుచ్చి 
యేలినప్పుడేలీ గాక యింతకోప(6గలనా 1 పండీ ! 
రావెరావె మగువా రతికెక్కె_ తెగువ 
మోవులు సోంకితేం/గదా మొనచూపేది 
ti రావిజిగురై నవా(డు రచియించీ తరితీప్పు 
యేవివరమో కందము యింతకోప(గలనా ॥ పండి ॥ 


వింటివింటి కాంతా వేళవచ్చెగొంత 
' .. _ తొంటివలెనై తేంగదా దొమ్మి సేసేది 


శృంగార సంకీర్తనలు 81 


౦ద శ్రీ 7౦కకేశుండు రానేవచ్చి నన్ను(గూడె 
Roni నన్ను మెచ్చీ యింతకోపంగలనా. ॥పండి ॥ 49 


మంగళకౌశిక 


వ క ర యింళి(6 కాతుపు గాక 

దొరతనము చూపితే దూర(గనేమున్నది 11 పల్లవి ]1 
నిండుకొన్న విరహాన నిన్నటనుండి( జెలి 

యొండనుండ6గా నాడించే వెడమాటలు 

వండవండనటాయ వలచినపల ఎల 

గ మను, 

గుండె రాయిసేసుకొం టే ( గ సర..మున్నది 1 కరుణ !! 
పట్టరాని తమకాన పానుపు నుండి చెలి 

వెటనుండ(గా జలేవు వెడనవ్వులు 

లం ౧7 

పట బట్ట వాములాయ పంతపు( గోరి కెెల్ల 

పటిన దే చలమెతే పలుక నేమున్నది ॥ కరుణ ॥ 

CY యా 


కన్నుదనియక నిన్ను€ గాంగిలించుకుండి చెలి 
చస్నులనొ త్తంగ నీవు సారె లో6ంగేవు 
పన్న(బన్న పందిలాయ బయలు (శ్రీవెంక పేశ 


నిన్నునా పె( జూచుకొంజఆజే నేరములేమున్నవి. కరుణ ॥ 50 
లనిత 
ఆరంగ( జూడర అదె కృష్ణుమహిమలు 
కూరిమి మించిన గోపికలు i పల్లవి || 


కొేటివుట్లు కో లలగుంపులు 
గుట్రుల( బొంచెడి గోపాలులు 
అటులు( బండు ను చక్కిలాలు 
లు (ne) ty 
చుటుల నెక్క_డ చూచినను 1 అరం ॥ 
టె 


32 శ) తాళ్ల పాక అన్నమాచార్యుల 


యే(గేటి వీధులు యిం డ్రిం డ్ష వాకిశ్లై 

వా(గే పంచమహా వాద్యములు 

దా(గిలి ముచ్చిమి( (దావేటి పాలును 

చే(గదేరీనందు చేయిచా(చినా 1 ఆరం; 
కొరేటి జున్నులు గడ పెరుగులు 

వారలువ ట్టెటి వె పులును 

యీరీతి (శ్రీవేంక శేశుని సన్నిధి 

ఆరితేర నెందు నరసినను, 1 ఆరం ॥ 3! 


రామ[క్రియ 

నీమన పె యెరుంగు నిక్క_ముగాను 

గామిడితనాన6గాని కలుగదు వలపు ॥ పల్లవి! 
స. నీవు ముందు చెయివట్టి తీయుదా(కా 

అక్కడ 3 నిలుచుండె నాపె సాదించి 

నిక్కము నింతేసిసేయ నేరిచినవారికింగా 

చిక్కి చేతికిని లోనై సిద్ధించు వలపు | సీమ ॥ 
ననుపున సీవింతేసి నవ్వులు నవ్వినదా( క 

అనువుగా మాటలాడె నాసె సాదించి 

పెస(గేటి యిటువంటి బేసబె ల్లీవారికేకా 

వెనకముందరి కెల్లా వెలవెట్టు వలపు ॥ నీమ ॥ 
కందువల నీవుగూడి కరగించిన దాకా 

అందాన వేళలు గాచె నాసె సాదించి 


యిందునే (శ్రీ వేంక కేశ యిటువంటివారికి (గా 
సందడించి మీయందే సరిదా(కె వలప్ప. ॥ నీమ ॥ 52 
ముఖారి 
ఇంక నేల గుట్టు యిన్నీయు బయట(బడె 


మంకులె ల్ల(దీరె నిక మానరాదు పొందులు i పల్ల వి i 


శృంగార సంకీర్తనలు 


చేసినదెల్లా నీపైచెలి చేసినదిచేంత 
వాసినవి కొనగోరి వా(తలు నివి 
తాసువలె వలపులు తారుకాణలకువచ్చె 
మూసి మంతనాలే(టికి మోహరించె పొందులు 


ఆడిన కుల్ల జెల్లెనంగన మాటనీతో. 
వేడుక నీ సొమ్మాయ నీ వినోదముల 
వీడుదోడై మీనవ్వులు వెన్నెల తేటలుగా సె 
యీడనేల మీసిగ్గులు యితవాయ పొందులు 
పటిన దెల్లా. బంతము పడతి నీరతులలో 
ముట్టినవి చన్నులు నీమొనచేతుల 
యిక (శ్రీ వేంకటేశ యిద్దరును గూడితిరి 
అట్టు కె క్కె_ నిందరిలో నాజడి మీపొందులు. 
గౌళ 
వద్దు వద్దు మీలోన వట్టివాదులు 
సుద్దుల మాటలకే సూడువ కైరా 
పంతములాడితేనేమి బలిమిచేసితేనేమి 
వింతలేని మనసుల వెలందులకు 
దొంతర వలపులెల్ల తోడుత నె వెంటరాగా 
యింతమా(తపు వల(పు లివి చెల్ల వా 
గబ్బితనమైననేమి గర్వము చూపిననేమి 
వుబ్బేటి జవ్వనముల వువిదలకు 
నిబ్బరపు టాసలెల్ల నిండుకొని వుండ(6గాను 
అబ్బురపు. దమకములవి మానీనా 
కన్నుల నొక్కిననేమి కా(గిలించుకొన్న నేమి 
నిన్ను (గూడి వుండినట్టి నల6తలకు 


83 


1 ఇంక ॥ 


॥ ఇంక ॥ 


1 ఇంక ॥ ౧౫ 


॥ పలవి ॥ 
౧a) 


1 వదు ॥॥। 
టై 


1 వదు ॥ 
ద 


94 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మన్నించు (శ్రీవేంకటేశ మరి నీ యాసవుండ(గా 
సన్నపు మోవితీపుల చవులెక్క_వా. 11 వద్దు MEY 
210_వ రేకు నారణి 
పంత మిచ్చే( గోవయ్య పటవయ్య 
న్‌ 
యింత సీవుమన్నించితే యియ్య కొంటినయ్యా 1 లల్లవి॥ 
'నెలవికి నవ్వువచ్చె చేరి నీతో మాటాడ(గ 
వులివచ్చి సాము నీతో నోపమయ్యా 
పులకలు మేననిండె పొంచి వద్దం గూచుండ(గ 
యొలమి నిన్నారయ6గ నంత దాననయ్యా 1 పంత॥ 
చెక్కుల. జెమటనిండె సిగ్గులు నేంబడంగా 
వొక్కమాహపే జాణతనాలోపమయ్యా 
చొక్కులు మతికి వచ్చె సుద్దులు నీచేవినంగ 
టు 
దక్కె నన్నిపనులును తమకించనయ్యా ॥ పంత | 
కాయము కళలురే(గె కా౭గిట నిన్ను( గూడ (గా 
వోయయ్య నిన్నలయించ నోపమయ్యా 
యీయెడ (శ్రీవేంకటేశ యిఘైనన్ను నేలితివి 
(అ) 
చాయలు సన్నలు లోలో సరివచ్చెనయ్యా. 1 పంత॥ 00 
కొండమలహారి 
కొంక నీకే6టికి లోనంగూచున్న దదెచెలి 
అంకెకు నీవు రా(గాను అలుగునా యీకేె 


1 పల్లవి || 
ఎక్కడ నీవుండినాను యింతిపొందు నీకు గురి 
చిక్కించి యింతికిని నీ చిత్తమే గురి 
పుక్కిట చెలులెందరు పోరాటాలు వెట్టినాను 
. అక్క_రగలదు నీతో అలుగునా యీకె ॥ కొంక ॥ 


యేమేమి సేసివచ్చినా యింటికి విచ్చేసితివి 
కామించి కన్నుల జూచె కాంత నీమోము 


శృంగార సంకీర్తనలు 36 


గామిడి చెలులెంతేసి గడియిం౨ చెప్పినాను 
ఆముకొన వలచి నీకలుగునా యోకేె ॥ కొంక ॥ 


సతులెందరు గల్లా చనవు లీసతివే 
దృతినీకు. బట్టానకు దేవులాయెను 
యిత వై (శ్రీవేంకటేశ యేకమైరి చెలులెల్ల 
ఆతిరతి(. గూడె నీతో నలుగునా యీకె. 1కొంక ॥ 56 


పరాళి 


వచ్చి వచ్చి రమణు(డు వాకిట నేల నిలిచె 
తచ్చనలెల్తా( దెలిపె దగ్గరి రమ్మనవే ॥పల్ల ఏ ॥ 


వలచిన యట్టివారు వడినేమి యాడినాను 
మలసి నవ్వుట గాక మంకులే(టికి 
చలములు సాదించ సవతిపోరాయేమి 
తల(పులో కొదదీర్చె దగ్గరి రమ్మనవే ॥ వచ్చి ॥ 


కొమెరపాయపువారు కొచ్చి కొచ్చి పెన(గితే 

జమళి( గ కొంటగాక సటలేంటికి 

వుముర( బెట్టగ నాపై వుక్కిసకూడాయేమి 

తమకము చెల్లంబెకై దగ్గరి రమ్మనవే ॥ వచ్చి ॥ 
పొత్తుగూడినట్రివారు పొదిగి కాగిలించితే 

హత్తి మెచ్చవలెగాక ఆనలే(టికి 

వొత్తి శ్రీవేంక టేశు(డు వొడివట్టి నన్ను(గూడె 

తత్తవండు మాటచెప్పె దగ్గరి రమ్మనవే. ॥ వచ్చి ॥ 57 


దేసాక్షి 


వట్టిసిగు లికనేల వనితెల యెదుటను 
వెటదీరనేము తెర వేతుమా యిదరికి ॥ పలవి |; 
లు © aa) 


శ) లౌ శ్ల్షపాక ఆన్నమాచార్యుల 


పలుక (దేనెల విందు పచ్చిమోవి బాగాలు 
కలిగె నేండు నీకు( గాంతవల్లను 
పలక పువ్వుల గేన బుసకొ్టు సురట్లు 
నెలత 7కొగె నిదె నీవల్లను 
సిరుల నవ్వుగందాలు చెమటల పన్నీరు 
దొొరకె నండు నీకు తొయ్యలివం 
సరసపు బొ ౦తనాలు సళపుగోరి సొమ్ములు 
నిరతినా పెకు( గూడ నీవల్ల ను 
గబ్బి బెొమజంే?నలు కళలమే నుంకువలు 
అబ్బెను గేండు నీక నంగనవల్త 
గొబ్బున (శ్రీవెంక మేళ కూడ్రిత్రివి జవ్వనికి 
సిబ్బరపు తమి నిండె నీవల్లను. 
ధన్నాసి 
వేసవియెండలుండునా వేరె వానకాలానకు 
పాసినకౌ(కలు రత్తి పచరించ వచ్చునా 
పెరంబెట్టితే వలపు పెరుగువంటిదె పో 
కేరి కాచంటోతే విరిగి పోవు. గాని 
గారవించే రమణుని కతలకు లోగా వే 
దూర(బొయ్యేవుగనక తుత్తుమురౌ మనసు 
చవిగొం పే తమకము చ క్కారవంటిదె sep 
కవ వాసితే అబి కారమౌ( గాని 
నవకపు నాయకుని నవ్వు లెల్తా( జేకొనవే 
తివిరేరుగనక పై తీగె సాగు చలము 
పనిగొంకే జవ్వనము బంగారువంటిదె పో 
దినములు దొబ్బితే వన్నాదీసు. గాని 


యెననెను (శ్రీవెంకపేళుండు న(ని?న్నింతలోనే 


పెనంగేవగనక ముప్పిరిగొను వీరము. 


“9 
Ho, 


॥ పతే, 


|| వటి "dh 
ట్ర 


॥। పలవి॥ 
౧ 


॥ వేసవి ॥ 


॥ వేసవి ॥ 


॥ వేసవి ॥ 59 


శృంగార సంకీ ర్తనలు 


_. దేవగాంధారి 

ఇంకేల మొర(గేవే యింతి మాతో నేడు 

లం కెసింగారముల లలి మీరు( గాక 
చిగురు(గెమ్మోవిపై చిలుక వోట్లమరునా 

మిగులంగ కోవిలల మే(త గాక 

జిగి. జెక్కుటద్దముల చెమటచి త్రడేలే 

పొగరుమెటు(గుల కళల పొడి రాలు(గాక 
జక్క వకుచంబులకు చందోదయములేలే 

నిక్కి రత్నపుటెండ నిగుడు. గాక 

పక్కన నడుమను బయలువా(కనేలే ఆరు 

అక్క_డ నిట్టూర్చుగాలి అలరు గాక 
పొంచి తన వల్లి పులకమొలకలు (ల?) చేలె 

పంచాస్తువిదులందు పరుగు( గాక 

యెంచగల (శ్రీవెంకచేశు(డిదివో కూడె 


ముంచుకొని తల(బాలు ముసరుకొను.( గాక. 


211_వ రేకు ఆహిరి 

ఎ6టి బుద్దులు చెప్పేరే యింకా నాకు 
మా(టలాడుటగాక మచ్చుచల్లేదా 

పతి(వాసిన నేరమి పైకొని నాకుండ(గాను 
అతనినెంతేసి మాంటలాడుమనేరే 
మతిలోని నామంకే మళ్ళవేసుకొని కొంత 
వెతదీర్చుకొంటగాక వేగిరించేదా 

పంతమాడిన గర్వపుబలిమి నాకుండ(గాను 
రంతుల నాతని నెట్టు రవ్వ సేతునే 
వంత నావల్ల వచ్చిన వగ పెల్లా(బెడంబాయ 
చింతదీర్చుకొంట గాక సిగువదేదా 


37 


౫ పలవి॥ 
ణా 


॥ ఇంకే ॥ 


॥ ఇంకే ॥ 


; ఇంకే ॥ 80 


| పలవి ॥ 
na) 


1 ఎట్‌ ॥ 


1 ఏ(టి ॥ 


38 


శ) తాళ్లపాక అన్నమాచార్యుల 


కౌంగిట( గూడినయట్టి ఘనత నాకుండ(గాను 
అ(గుచు నాతని నెట్టు అలయింతునే 
తో(గిన చెమటలార తోడనే (శ్రీవేంకటేశు 
రేగి నవ్వించుటగాక రిచ్చవడేదా. 
'దేసాళం 
విన్నపము లి(కనేల వేగినంతాను 
మన్నించకింకనుం పే మజియేది (తాణ 
కాంతకు నీవు చూచిన కనుచూపులే తాణ 
మంతనాన నీవాడిన మాటలే (తాణ 
పొంత నీపై తలపోంత పొద్దువోకలే (తా 
యింతట నీవురాకున్న ని(కనేది (తాణ 
నలినాక్షికపుడు సీ నవ్విన నవ్వురే (లౌణ 
పలుమారు, జెసినట్టి బాసలే (తౌణ 
పొలసి నీవుచేసిన పువ్వులచెండే (తాణ 
పిలుపించకి(కనుం పే పిక్క_టిల్లు( (దాణ 
సతికి నీకూటమిలో చనవిచ్చుటలె త్రాణ 
(వతముగా నీవింటికి వచ్చుపే (తాణ 
గతియె (శ్రీవేంక పేశ కాంగలించి నదె (త్రాణ 
తతినిక్రై కూడకుంపే తగ *ది (లౌణ. 


మధ్యమావతి 


ఎన్ని టికి(క దయ యేడనున్నది 


వన్న చిత్తరువు వాసి వనితంచేసితివా 
చిత్తమెల్ల నీరాయ సిగులెల నెగులాయ 
or ధా (a యా a 
వత్తివలె విరహాన వాడై దేహము 


యిత్తల నీవెట్టం బొంది యెన్న (డి(క వడదేరు 


క్రొ త్తగా కరుగుగట్టి కోమలి( దేసితివా 


॥ ఎంజి | [| 


॥ పలవి। 
గా 


i విన్న Il 


|| విన్న || 


॥ విన్న ॥ 62 


1" పలవి ॥ 
రా 


|| ఎన్ని [| 


శృంగార సంకీ ర్తనలు 


చెమ్మగించె తనువల్లి చెక్కులు చేతికివచ్చె 
చిమ్మి రే(గి పులకలచెట్లు మొలచె 
తమ్మివలె. జెంగలించె తరి యెన్న(ఃడి(క తోలు 
దొమ్మకు (పాణమువోసి పొల(తి( దేసితివా 

వీడెపు మోవి వెలనె వెగటులెల్లా. బానె 
వేడుక రతులచేత విజ్ఞవీ గను 
యీడనే (శ్రీవేంక పేశ యింతిని టే కూడీతివి 
నీడకు చై తన్యమిచ్చి నెలంతం జేసితివా. 

కేదారగౌళ 

ఆయముల కెల్లా గురి అతనుని బాణములు 
చాయ చూచుకొమ్మనవె జామెక్కెనిపుడు 

తలపో6ళ6లకు గురి తానూనేనూనిదరము 
పలుకుల కెల్లా గురి పంత మొక్కటే 
నెలవి నవ్వులకును చెలులిందరును గురి 
తెలుసుకో రమ్మన కెల్ల వారెనిపుడు 

తగులాయాలకు గురి తననాసందిపొందులు 
పగటుల కెల్లా గురి పచ్చి సంతలు 
అగపడ్డందుకు మేని అడియాలములు గురి 
మొగమేది రమ్మనవే మువ్వరజామెక్కె_ను 

ఇచ్చిన కా6గిళ్ళు గురి యిద్దరితమక ములు 
విచ్చనవీళ్ళకు గురి వింతరతులు 
యిచ్చట (శ్రీవేంక కేశుడింత నేసి కూ డెనింకా 
మచ్చికెతో రమ్మనవే మద్యాన్నమెక్కైను. 

ఆహిరి 

మగువకు దిక్కెవ్వరు మరియును నీవేకాక 

తగవు ధర్మాలు నీవే తలపోయ వలదా 


99 


i ఎన్ని i 


॥ఎన్ని॥ 68 


1 పలవి ॥ 
(na) 


॥ ఆయ || 


1ఆయ ॥ 


1ఆయ॥ 64 


॥ పలవి॥ 
Fea 


40 


శీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


యేపున నీయంతనీవు యిం3 విచారించకు క్నా 
ఆపెమాట వినవద్దా అయ్యో నీవు 
చాపలాన నీకంటె సవతికి దయవు బ్రై 
పాపపుణ్యములు నీవు భావించుకోవలదా ॥ మగువ; 
పంతొన నీకెవర్దికి కొని నీవురాకున్నా 
కాంతపం్యు సేయవవ్పా కట్టా తు 
పొంతనే మొగమోటము పొరుగువారెం మగలిగ 
చెంత నీవిచ్చినబాస చెల్లించుకో వలదా ॥ మగువ ॥ 
ఇల శ్రీవేంక పేశుండ యెంతరాజసమెనా 
చెలిమేలు చూడవద్దా చెల్ల(బో నీవు 
తొలక కూడితివి తోడియాపె యొచ్చరించ6గ 
ఎలకొన్న సీ గుణాలు సరప6గ వలదా. 1 మగువ ॥ 69 
పాడి 
తాసువంటిది మనసు తప్పులు సీకా లేవు 
మూసిన ముత్యాలవల ముంచీని నవ్వులు "ప 


ల 
jC 
లి 


పొలంతికి బాసయిచ్చి దొమ్మచారివై వుండ6గ 
చెలి వేరొకతె వచ్చి చేయివట్టిని 
బలిమి యెవ్వరిదో పనులు దాదాత మోచె 
నిలువునూరు వండీని సీమేనిపులక స 1 తాసు ॥ 
వనితకు సన్న సేసి వతము వట్రుకుండ(గ 
"పెిన6గి వేరొకతె తా. విలినీ నిన్ను 
చనవు లెవ్వరిపాలో చవులు రంటా(దోంచి 
పొనింగి పోశకు నీపె పుటై(డమ్మీ వల(పు 
కొమ్మ వొక తెతో( బెండ్లకొడుక వె సీవృండ(గ 
కమ్మర నొక తెవచ్చి కొఃగిలించిని 
యెమ్మెల (శ్రీవేంక పేశ యిద్దరితో యొగమోట 
యిమ్ముల కోటికి. బడిగె తెను నీరతులు. | తాసు ॥ 00 


॥ తాసు ॥ 


శృంగార సంకీ ర్తనలు 


122వ రేకు శంకరాభరణం 


ఏమైనానాడేవారి నేమందును 

మోము చూచితే చెరువుముయ్యమూకుడున్నదా 

అడియాలముగ నీవు ఆదేవి సత్యాలే కాక 
కడు మావంటి వారితో గల్లలాడేవా 
జడిసి తొల్లి అసురసతులతో నేమో కాక 
తడవితే నేటివేళ తప్పు నీయందున్నదా 

చిమ్మి రేగ నీవిన్నిటా( జేనేవి పుణ్యాలే కాక 
పమ్మి నీవొళ్ళ నెంచితే పాపమున్నదా 
కుమ్మరించి యీసుద్దులు గొల్లెతలందేమో కాక 
నెమ్మది నీపొద్దుకు నింద నీయందున్నదా 

దగ్గరితే నీవల్లను దయదాక్షిణ్యాలే కాక 
కగ్గిన నిషూర మించుకంతగలదా 
వెగ్గళించి నన్నును (శ్రీవేంక కేళ కూడితివి 
వొగ్గి నిన్నుదూరందోతే వొచ్చము నీకున్నదా. 

సామంతం౦ 


ఇంక నీచి _త్తముకొద్ది యింతిభాగ్యము 
వుంకువ కోరికేలలో నోలలాడీనదివో 
వనిత వాలుక చూపు వంచి (అటె) 
(అల) 
'పెనంగుచు పులకలు పెంచి 
మునుకొన్న తమకము ముంచీనదె 
గునిసి నీతో నలుగం గొంచీనదివో 


పొలసి మోహముమాట పొదిగి అపై 
సెలవుల నవ్వులెల్లా జిదిగి 
యెలమి జవ్వనమున నెదిగి 
వులివచ్చి గోరుమోప నొదిగీనదివో 
6 


శ! 


1 పలవి । 
na) 


il ఏమై 11 


1 ఏమె ॥ 


i ఎమై n 607 


1 పలవి॥ 
గా 


ఇంక్‌ ॥ 


॥ ఇంక ॥ 


42 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వెక్కసపుటూరుపులు విసరి అపై 
గుక్క_క పెపై రతులు గొసరి 
చక్కని (శ్రీవేంకపేశ సతి గూడి నిన్ను 
మొక్కుచు మోవితేనెకు ముసరీనదివో. 


1 ఇంక || 
భె రవి 
కోపించ నేరుతునా గునిసీ. దాను 
తీపుమోవికి(గా నేల తిట్టనే తాను ॥ పల్లవి, 


పొద్దువోదా వలపులు పోగువోసి వున్నవా 

పెద్దరి కేలక్ర నేల పిలిపించీనే 

చద్ది వేండి జవ్వనాన సడి దనమీందవేని 

వొద్దనున్న నన్నింతేల వొరస్పీన్సే తాను ॥ కోపీం। 
మాటలేదా మరి తనమనసుకు రూప్పుగదా 

చీటికిమాటికి నేల చేంత చేపీనే 

పాటించిన తమకాన పంతమెల్లా తనకిచ్చి 

యేట వెట్టుకొంశ్వే యాలయెగస్టు రేఎీ, దాను ॥ కోపిం॥ 
ఇ క్రాకొ తా తనలోని యెన్ని కక్ష తప్పుగద్దా 

పట్టి కౌ(గిలించి యాల (భమయించీనే 

గుట్టుతో (భ్రీ వేంక పేజ్ట( గూడి నే సంతోసించంగా 

గట్టియెనందుకు నెంత కరంచీనే తాను. ॥ కోపిం ॥ 6! 


తెలు6గు. గాంబోది 
ఒదైేలే జగడాలు వోయింత్రి 
సిధైబట్టి కోరికలు చి _త్త్‌(గించ6 గదవైే 
మొగముచూచి యత(డు మోవిశ్రేనా 
వౌగరులేలాడేశ్చే వోయింత్రి 
నగవుల పంచదార నౌాథు€ డందు 
జిగి చవిచేసుకొనీ( జ్ఞ _తగించ 


| 
॥ పలవి! 
లడుగ(గా 


సె 
య్‌ జల్లి 


గదే 19. బే ॥ 


శృంగార సంకీర్తనలు 


వాటపు వలపత(డు వారవట్టుకుండ( గాను 
వూటలేల పో. జల్లే వే వోయింతి 
పాటించి సరసముల పన్నీరత౦డు నించి 
చీటికి మాటికి వేండీ చిత్తగించ గదవే 
అప్పుడే కా6గిట6 గూడి ఆయములత(డంఏ(గా 
వుప్పతించే వేలె రతులోయిం 3 
చిప్పితె కాంగిటిలోన (శ్రీవేంక పేశ్వరుండు 
చెప్పరాని చేంత నేసీ. జిత్తగించ గదవే. 
రామ।కియ 
ఏలనాచే మొక్కి_౦చేరే యిప్పుడేనన్ను 
కాలగాలమున మేలు కను(గొనే6(గాక 
పంత మే ఫలముగా(గ బదికేటి వారికి 
చెంతల( [బియాలు చెప్పం జెల్లునట వే 
దొంతులు వేరిచేనంసే తోదోపులు వలపులు 
కాంతు(డు మన్నించిన కను(గొనేంగాక 
రాజసమే ఫలముగా రచ్చ సే సేవారికి 
వోజదప్పి కిందుపడ నొనరునే 
సాజము చూచేనంపే చలములు బహళము 
పూజ లాతనిచేతనే పొర సేంగాక 
కూటముల ఫలముగా గురియైనవారికి 
పాటించి కోపించుకొన( బాడియటవే 
యీటున (శ్రీవేంక పేళుండింతలో నే నన్ను(గూడె 
తేటలనాతనివల్ల ( దిరమయ్యె6 గాక. 
సామంతం 
ఇద్దరును నవ్విరిదె యెడమాటలి(కనేల 
కొద్దిమీర మనమెల్లా. గోరిన,కే ఆయెను 


43 


|| ఒదే i 
౧ 


1 ఒదే॥ 70 


"పలవి॥ 
డా 


॥ ఏల ॥ 


1 ఎల il 


"addon 7! 


1 పలవి ॥ 
ని. 


శీ శీ శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


సరసములా(డగాను చవివు బె వలపులు 
విరసపుటలుకలు వెడజారెను 
తరితీపులవల్లను తమివు.పై మీద మీంద 
కెరలిన వోట్లలో కిసరులు వానెను 

కందువలనుండ(గా కన్నులకు నింపులాయ 
మందలించి వెనకటి మంకులుమాన 
సందడించి పెనగ(గా చనవులు మితిమీరె 
చిందువందులై నటి సిగ్గు వెడజారెను 

ముంచి మాటలాడ(గాను మోవులతేన దొరకె 
చంచలపు( గపటాల సడిదీరెను 


యెంచ6గ (శ్రీవేంక కేశు(డింతియును. గూడిరిదె 
కొంచముదొ థైర6గని కొసరులు దక్కెను. 


213_వ రేకు హిజ్జిజి 
కాసీవే యెంత కెంత గబ్బితనము 
యీ నెపములెల్లాను యెొర(6గనటె 


నవ్వులన వొకమాట నటనలనొకమాట 
దివ్వెనలనొకమాట తిస్తేవేమే 
పువ్వులన వొకవాటు సోరచినె వొక వాటు 
యివ్వలనే వేసితేను యేమిసేసేవే 


కన్నులమొనలుచూపి కతలమొనలుచూపి 
చన్నులమొనలుచూపి సాదించేవే 
నున్ననిగోరుదీసి నూ(గురుల కొప్పుదిసి 
యిన్నినే రట్టు నేసితే నేమి సత 

బిగువు(గా(గిటం బటి వీరమున( జలపటి 
పగటున కొనగొంగు పనమేవేమే 


జిగిమించ(గలసితి (శ్రీవేంక పేళుండందాను 
యెగసక్కేల దూరితే నేమిసేసేవే.. 


1 కద; 
(0 


|| ఇద్ద ॥ 


ఆలే 
ల్‌ు 


na 
అ 


॥పలవి॥ 
౧ 


॥ కానీ ॥ 


॥ రౌనీ ॥ 


1కానీ॥ 73 


శృంగార సంకీర్తనలు 


కొండమలహరి 

ఏలనన్ను(బాసితివి యిందా(కానేడపరాకు 

తాలిమిగలదాననా తల(చి నీయడకు 
మొక్కి_తిగా ఆల్లనాండె మొర(గులు మానుమని 


తక్కులేక వలచినదాన నేనని 
నిక్క_పుటాసలు నాలో నిండియుండవివియని 


మక్కు_వనాతో(గూడి మన్నించుమని 
సేవలెల్లా( జేసితిగా సిగ్గులు వడకుమని 

వేచేలు నావిన్నపాలు వినుమని 

ధావించునావల్ల నీకు పంత మెల్లా(జేరెనని 

నీవల్ల ( దప్పులేకుండా నెరవేరించుమని 
కప్పితిం/గాపయ్యద యీకపటము వానెనని 

చిప్పిలె నాచిత్తము నీచేంతలనని 

యిప్పుడె (శ్రీవేంక కేశ యేలితివి నన్నుని.వై 

దప్పిదేరె మోవితేనెందనిసితినని. 


నాదరామ (క్రియ 


మీరే యెర(గరా యిన్ని మేటిజాణలు 
మారుమోములి(కనేల మాటాడరాదా 
సతమైన కూరిమికి సాదించనేల 
హితవైన వినయాలే యింపులుగాక 
కుతిలంబులేని మతి కొసరనేల 
రతికెక్కె_ చనవు మెరయుటగాక 
ఆసపడ్డ చూపులకు నడ్రాంకలేల 
చేసటలేక నవ్వుకే వేడుకగాక 
సేసవాలవావులకు సిబ్బితియేల 
మోసపోని కూటములే ముచ్చటలుగాక 


శీర్‌ 


i పల్లవి i 


॥ ఏల॥ 


॥ ఏల ॥ 


॥ ఎల | 74 


॥ పలవి ॥ 
ng) 


|| మీరే 1 


|| మీరే i 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆయాలు సోకిన పనికచ్చిక మేలా 
చాయలు సన్నలునే చవులుగాక 
యీయమెడ (శ్రీ వేంక కేశ యింతీనీవూ( గూడితిరి 
'రేయి(బగలివే పెరరే(పులుగాక. 
కుద్ద దేశి 
వెల్ల విరాయ( బనులు వేసాలేలే 
గొల్ల దానవా సీవు కొంకని(కనే(టికే 
కన్నులతేటలు వారె కళలు మోమునమీరె 
చిన్నదానవా యింకా సిగ్గుచేంటికే 
చన్నులకొండలమీద చంద్రవంకలవె నిండె 
క న్నపడుచవా నీవు కప్పి దాచనే(టిేే 
పాలుకొ నె బులకలు పమ్మె సిగ్గు మొలకలు 
గోలదానవా యేమి గుట్టుదాంచే వే 
తూలుచును నీకొప్పు తుమ్మిదలెల్లా బెదరె 
లా 
బాలదానవా వట్టిభయము నీకేంటిశే 
గా(టపు నిట్టూర్చురెంగె కమ్మని మోవెల్ల రేంగె 
నేంటిదానవా నీవు నివ్వెరగేలే 
యీటువెటి (శ్రీవేంక పేళుండి దె నిన్ను. గూడె 
అ 
మా(టుదానవా నీకు మతకములే(టికే. 
నొూరోష ర 
ey 
మనలోనే యింత గద్దా మాటి మాటికి 
వినిపించే వినవయ్యా విన్నపములెల్లను 
ng) 
పక్కన నవ్వినప్పుడే భయమెల్ల( బాసె నీవు 
చెక్కు నొక్కినప్పుడే చింత దీరెను 
యెక్కువ [పియములతో యేల వేడుకొనేవింత 
మొక్కే నుండవయ్య నీకు మోహించినదానను 


1 మీరే ॥ [1 


|| పల్లవి 


1 వెల ॥ 
య 


1 వెల!' 
na) 


1 వెల ॥n 1% 
౧ 


nపలవి॥!! 
జా 


॥మన॥ 


శృంగార సంకీర్తనలు 47 


దండ( గూచుండినప్పుడే తగవులెల్ల స్‌డేఆ 

కొండల చన్నులంట(గా కోరికె దక్కె. 

వెండియు నాకెంతేసి వినయాలు సేసేవు 

పండేనయ్యా నీవద్ద నేబ_త్తిగలదానను ॥ మన ॥ 
కలసిన యప్పుడే కాయము తనివింబొందె 

చెలిమి సేసినప్పుడే చెమరించెను 

యెలమి (శ్రీ వేంక కేశ యీడేరితి నీ రతుల 


చెల6గే నిదిగో వయ్య "సేవ నేసేదానను. ॥మన॥ 77 
దెసాక్షి 
సరివచ్చె. గదవే చల్లేటి సీవలపులు 
గరిమె నీరమణు.(డు గాలివంటివాండు 11 పల్లవి 1 


_ తాలిమిగలవారికి తలంపెల్లానీడేరు 
ఆలరి కోపక త్తెలకాయాలు సోంకు 
యేల తప్పక చూచేవు యెజ(గవా నీవిది 
మేలిమి నీమగండు తుమ్మిదవంటివా(డు ॥ సరి ॥ 
జ్‌ చెంతనున్న వారికి చేతికి( జిక్కు బనులు 
పంతపు మగువలకు బట్టు( జలము 
మంతనమేమాడేవు మా(టిమా(టికి నాతోను 
3 మంతు కెక్కి పతి నీడమానివంటివా(డు | సరి॥ 
కూడినట్టివారికి గుణములెల్లా మంచివి 
వేడుక వనితలకు వెలియే లోను 
యీడనే (శ్రీవేంక సేశునింతినీవు గూడితివి 
' . తోడనిత(డెంచికే చందునివంటివా(డు. nసరి॥ 78 
214_వ రేకు మాళవిగౌళ 
- ఏడనుండా నాసొమ్ము యెందు వొయ్యినే 
వీడెములో కప్పురమే వీనివలపెల్లను ॥ పల్లవి ॥ 


ఢీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పంతమాడుకొన. గాని భావించ నాతనిరూపు 
చింతించ నాలోనిదే చెప్పనేలే 
దొంతి వెట్టి గొల్లెతలు దోమటిదొడుక (గాను 
బంతిచిక్కినట్టి మోవిపండు నే దాంచితినే 
విచ్చి చెప్ప€గాని తనవింతచక్క_(దన మెల్ల 
పచ్చి నాచూపులలోనే పదరనేలె 
ముచ్చట బదారువేలు ముడిచివేసినపువ్వు 
తెచ్చి నేదాంచుకొంటిని దేవర యెర(గదా 


అట్టు నీ నారతి నాజిడి (శ్రీవేంకటేశు 
డొట్టి వొరసినవార వొరయనేలె 
అటి తొల్లిటివారి అరచేతి నిమ్మపండు 
ల ౧౧ 
గుట్టున నేందీసుకొంటి గుబుతులడుగరె. 


హిందోశవసంతం 


నేనుసేసే చేతలలో నెరుసున్నగా 
వీనుల వినుమంపేను వేసరేవుగాక 


కప్పుర మిచ్చితి. గాక కవకవ నవింతినా 
రప్పల మొక్కి_తింగాక రేసు రేచే(నా 
ముప్పిరినెవ్వతెచేనో ముందువాడి వచ్చి 
దప్పితో నొక్కటొక్క_ టే తలచేవుగాక 

చిగురందిచ్చితి.గాక చేగోరు దాశించితినా 
మొగమోటనుంటి గాక ముంచితై కోనా 
మగువ యెవ్వతెచేనో మర్మాలు తొరలి వచ్చి 
పగటులనూరకే (భమ సేవుగాక 

రతుల( గూడితి. గాక రాజసము చూపితినా 
సతమై యుండితింగాక సాదురీతిని 
గతిమై (శ్రీవేంకటేశ కడపలో. గూడితివి 
మతి నెవ్వతో( దల(చి మల సేవుగాక. 


1 ఎగ! 


గ 
11 ఎడ్‌ ॥ 


॥ ఏడ ॥ | 


[11 పసల ఏ ॥ 
Con) 


i శు || 


॥ నేను ॥ 


1 నేను ॥ గ! 


శృంగార సంకీర్తనలు 


ముఖారి 
అవునయ్యా దొరవౌదువన్నిటా (కు 
వివరముతోడి నన్ను వీరిడి(జేసేవు 
యెవ్వతెనో సరివెశ్లేవే(టికి నాతో. జలము 
పువ్వువంటి మనసిమై పూ(పనేసెవు 
జవ్యనమదముతోనే సరినన్ను( జేరితేను 
నవ్వులన పొద్దువుచ్చి నాలి సేసేవు 
యెక్క_డిశై నా బిలిచేవెగసక్కైె మెంత నీకు 
లక్క_వంటి వల పేల వుక్కు సెసే 
లెక్కలేని యాసతోడ తెమ్మని నేంగొసరితే 
జక్క_వ చన్ను లేముటి జాగు సేసేవు 
యెంతవడై నాం గూడేవేమి నేరుచుకొంటివి 
వంతవంటి సిగ్గంటికి వా(క నేసేవు 
యింతలో శ్రీవేంక పేశ యిద్దరము( గూడితిమి 
దొంతిమోవి తేనెలిచ్చి దొరంజే సేవు. 


వసంతవరాళి 
ఆతండిదె నీవిదె ఆసలెల్లా నెరవేరె 
చేతికి లోనాయ. బతి చెల్లునమ్మా 
మగడు నిన్ను మన్నించె మనసొక్క_టాయని(క 
నగవద్దా యింకనీవు నలినాక్షి 
మగువలమున్నారము మంకుమీయలుక దీర్చ 
జిగినీవు చేసినదే చేత యి(కనమ్మా 
రమణు(డు చెయి వృటై రాజసము సీకు( దగు 
చెమరించ నీకువద్దా చిగురుంటోండి 
ఆమరించ(గలము నీయంకెకు నన్నిసనులు 
విమలము నీపగటు విచ్చనవిడెమ్మా 


49 


1 పలవి ॥ 
లా 


1 అవు ॥ 


1 అవు ॥ 


॥అవు॥ fl 


1 పలవి ॥ 
(గా 


1 ఆత ॥ 


1 ఆత ॥ 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


(శ్రీవేంక టేకు (డు గూడె చెలివలమేర్‌ నుంగవు 
సీ వాతని చెచ్చవద్దా నీలవేణి 
చేవదేశ మారౌలువు సెవలి పే ససము 
కైవసమాయ రతులు కళచేరవమ్మా. 1; ఆత॥: 


బురద శ 

ఎంతవానికెంతమాట యేలే యింక 

మంతనాన నుండియును మారుదీరదా heed 

కొప్పు దువ్వితే? బతి పె గోపగించువొనేపేమే 

EE తప్పుమోపి తమాంతురా 

విప్పుచు( (వీయము చెప్పి వేండునొసి నాతండే 

దప్పిదేరి మోవిచూచి దయ వుట్రదా 1 బంతీ. 
ధీరతతో. జెక్కు ౧ నొక్కితేను విదిలించి చు 

దూరులేని దూరుగట్టి దొమ్మి సేసేవు 

సారపు ౧సుద్దులెల్లా స విన సినత ల 

నాతని. జూచి ఆయము గరంగదా 11 అల్‌! 

చిప్పిల( గా6గిలించితే జీరవారెననేవేమె 

చొప్పులిని చొప్పులెత్తి సూడువేవే 

ఆప్పండు (శ్రీవేంఏ పేళు డల మేల్‌ మంగవు నీవు 

చొప్పులుగా. బెంజెమట చూచి చింత వాయదా. ॥ ఏంత ॥ 


శ్రీరాగం 


ఎత్తరే ఆరతులీపె గంతులాల 


హాత్తెను (శ్రీవేంకటేశు కలమేలుమంగ i పల్లవ | 
హరి వురముపైెసామ్ము అరత(గట్టినతాళి 

సరిలేని చేవృని శం తము. 

సిరులకు( బుట్టినిల్లు సంగారములవి త్తు 

మెరుయస(బోడి యలమేలుమంగ యెడ 


శృంగార సంకీర్తనలు 


పరమాత్మునికి నాత్మభావములో కీలుబొమ్మ 
కెరలుచునిత(డు భోగించే మేడ 
సరసపు సముద్రము సతమైన కొంగు_పె6డి 
అరిది సంపదలది యలమెలుమంగ 

(శ్రీవేంక పేశుని డేవి చి త్తజుని( గన్నతల్లి 
యీ విభుని కాంగిటిలో యేచిన కళ 
భూపపు పెండ్లి మేలు సొరదిన. నిధానము 
ఆవల నీవల నీసి యలమేలుమంగ. 


215.వ రేకు వరాళి 


అంతేసి యెరంగలేము ఆడువారము 
మంతనాన విన్నవించే మన్నించవయ్యా 
నీతో గేమాటాడితే నిజము నిష్ణూరము 
నీతెరింగి మాటలెల్ల నీవాడవయ్యా 
చేతి మీందనే వుండవి చేకొను నామొక్కులెల్లా 
మాతల(పు లీడేరించి మన్నించవయ్యా 
సారె నీతో నవ్వితేనే సరసమే విరసము 
..... నారీతి చూచి నీవే నవ్వవయ్యా 
గారవపు నాగోళ్ళు నిగడ్డము పెనుండవి 
మారుకొని వేండుకొనే మన్నించవయ్యా 
చన్నుల నిన్నా త్తితేనే చలములే సలములు 
వున్నతి( గా6గిట స్‌ వొత్తవయ్యా 
అన్నిటా (శ్రీవేంక పేశ అలమేలుమంగ నేను 
మన్నించి కూడితివింకా మన్నించవయ్యా. 
(శ్రీరాగం 
తలవంచు కొననేలే తరుణి నీకు 
యెలమి(దప్పకచూచీ నిదివో సీవిభు(డు 


11ఎత॥॥ 
poe 


11 ఎత్త ॥ 84 


[1 పలవి॥। 
aa) 


॥1 అంతే ॥ 


11 అంతే 1 


| అంతే ॥ 85 


నపలని॥ 
య 


Co 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తాలిమిగలచెలిక్తి తలంపెల్లా నీడేరు 
జాలిబొరలకున్న చవియో మేలు 
నాలి నెరపకురీడితే నవ్వులు వేళమేవచ్చు 
యీలీలనే వుండరాదా యిదివో నీవిభు(డు 
మాట వొడ(బడికె తే మనసులు గరంగున్తు 
యీటుకు( బెనంగితేను యిచ్చక మవును 
రూటములు గలిగితే గుణములు చక్కనవును 
యే(టికి నూరకుందాన విదివో నీవిభుండు 
తగవుల నడచితే తప్పదు సంతోషము 
యొగమోట గల్రిగత్రే మోహముమించ్రు 
బిగి యలమేలుమంగ ఢ్రీవేంకోటాదివిభుని 
యగసక్యాలకే కూడితితండే నీవిభు(డ్తు. 
బౌళి 
నీకుదొరకితేంగన నీవుమానేవా 
మైకొని నన్నిన్నిటాను మన్నించునితండు 
సేనవెట్టిన పతిని చెప్పినట్టు సేయించుక్రో 
దోసమా సీవేల దూరవచ్చేవే 
యీసు రే(చుక దొడ హితవరివఠలెనే 
పోసరించి నాకేల బుద్దిచెప్పేవే 
తికి లోనై నవాని చెక్కు వేల మీ(టితేను 
యేతులా నీశేం యెకసక్యాలు 
కౌతరించి నీవే దగరిన చుటమవకతె 
ఆతుమై సీవేంటికి నాయాలు త్రిచవే 


కూడిన (శ్రీవేంక-ప్రేజ గోరనేను గిరితేను 
ఆడికల నీవేల అడమాదే వ్రే 
నీడనల మేల్‌ మంగస్పై నస నాకంె 
చూడోంజూడ నీవేల జోహారనేవృ, 


చే 


ఎక్కు. డా 


1 తేర॥ 


nతల॥ || 


॥పలవి॥ 
య 


॥ నీకు॥ 


॥ నీకు ॥ 


॥వీకు॥ ౧? 


శృంగార సం! రనలు 


మాళవ శ్రీ 
అప్పణిచ్చేనిదె నీకు ననుమానించకుమి(క 
చిప్పిల మోహించిన నీచేతిలోనిదానను 
యెంతనవ్వినా మేలే మెరింగిన విభుండవు 
చెంతనుండి మరియేమి సేసినా మేర 
యింతమా(త్రమునకే యెగ్గులెంచ తప్పుంంచ 
సంతోసాన నీకులోనై సమ్మతించేదానను 
అలయించినా మేలే ఆయములెరు(గుదువు 
కొలువు యి్దె 'సయిలచుకొన్నా మేలే 
మలసినమాతానకే మచ్చరించ నెచ్చరించ 
చెల(గుదు నీపాదాల నేవసేసేదానను 
చేరి కూడితివి మేలే (శ్రీవేంక పేళుండవు 
యీరీతినల మేల్‌ మంగనేమన్నా మెలే 
సారె యీమాత్రానకే జంకించ బొంకించ 
మేరతోనుండుదు నిన్ను మెచ్చేటిదానను 
సాళంగనాట 
అన్నిటా నేరుపరిగా అలమేలుమంగ నీకు 
చిన్నిచిన్నిముద్దులన సిగ్గువిడిపించెను 
చనవు మెరసి నిన్ను సారెసారె( బేరుకొని 
మనసు దనియ నాపె మాటలాడెను 
కనుసన్నచూపులన కప్పురవిడములిచ్చి 
తనువు దనియ సీ Ey దలంజాలు వోనెను 
పన్నుగడలతోడనే పానుపుచేరువనే 
కన్నులుదనియ6గ దగ్గరి నిల్చెను 
మన్ననలు చ వార మచ్చికలు "పెడరంచి 
విన్నవీనులు దనియ విన్నపాలు నేసెను. 


1? పల ఏ॥॥ 


Il అప్ప it 


ti అప్ప | 


(అప ॥ గగ 
oJ) 


hoo H 
గా 


il అన్ని |] 


il అల్ప 1 


ర్‌ (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మా(గిన మోవియిచ్చి మనసు గరంచి యప 
కా౭గలి వచనియ. సక గప్ప బయ్యద 
పీ(గక (శ్రీవేంఠపేళ వెలంది. గూడితివిగాై. 
రాగి వయసుదనియ రతికేలి సేసెను. 
శుద్దవసంతం 
అలమేలుమంగ యీకేె ఆనుక వద్దనుందది 
చెలరేగి కందువలు చి తగించవయా? 
తరుణిదేహమే నీకు తగుదివ్యరథము 
గరుడధ్వజందా పె కప్పుపయ్యద 
తురగములు రతుల( దోలెడు కోరికెలు 
సరింక్కి వలపులు జయించవయ్యా 
దిండు కలపిజు6దులు తేరు బండికండ్లు 
అండ నె పువ్వులగుత్తులా పెచన్నులు 
కొండవంటి శృంగారము కోపున(గల సౌబగు 
నిండుకొని దిక్కు_లెకా నీవేగెలువవయ్యా 
ఇెల(దికంఠము నికు విజయశంఖమదిగో 
నిలువెల్ల సాధనాలు సికునాసి 
యెలమి (శీవేంఠర కేశ యిద్దరును( గూడితిరి 
పలుజయముల నిరు పరగవయ్యా. 
'16_వ రేకు గౌళ 
అముటూచప్ప మాదిక్కు యివియేమేలు 
సీమనసే యెరుగును నీవు సేసేమేలు 
మాటకు మాటాడ(6దోతే మరియెనై్నైనా. గలవు 
మోటుపెట్టి నేము నీకు మొక్కేదే మేలు 
పొటించి సతుల కెల్లా _పె(డికొంగువరచిన 


మేటివి నిన్నెందుకై నా మెచ్చేదే మేలు 


HON yp ¥ 
రోం 


11 అథి; 


n అల! 


neon |" 


॥ పలవి!! 
ag 


హై 1 
త్త! 


శ్చంగా ర సంకీ ర్రనలు 


చేంతకుంజేంత సేసితేం జిక్కు.లెనై నాం గలవు 

నాంతినింతే నిలుచుండి నప్పే దేమేలు 

కా(తాళించి చెలులకే గ ధ్రెవెట్టితివురము 

పూ[తవలపులనిన్ను ( బొగడేదే మేలు. ॥ ఏమి ॥ 
సస ససచల్ల 6 చేయికి. చేయి గలదు 

పోసరించి ప చొందేడే మేలు 

ఆసల (శ్రీవేంకటేశ అలమేల్‌ మంగను నేను 


మోసపోక కూడితిమి మోహములే మేలు. 1 ఎమి ॥ 1! 
వరాళి 
ఎన్నండూనెరంగమయ్య యిటువంటి పనులు 
నిన్నునా షె గంటిమయ్య నేరుపులపొగుల 1 పల్లవి it 


నిన్ను(జూచి వడదేరీ నెలత అల్లంతనుండి 
కన్నులనే వలపులు కాచుకున్నవో 
పన్నిన ఏ సలుసీడ( బయ్యద జారంగచోసె 
a 
చన్నులనే జవ్వనము నంత (1 విన్న ॥| 
ఘాతలనె చెనకీని కాంత సీమోము చూచి 
చేతులనె తమకము క్ట oc [నో 
కాతరాన నీగుణాలు కడు(గడు.( గొనరీని 
దూతి3వలతెనే మాట దొమ్మి నేసినో ti విన్న il 
అక్కుపైనిలిచి కూడె నలమేలుమంగ 'నిన్ను 
చక్క_6దన మెల్ల నికు నంతచహాయనో 
గక్క_న శ్రీ చేంకలేశ కాయము. గాయమునలె 
పెక్కు_వ సింగారాలు పెన(బెపెనో. ॥ విన్న ॥ (2 
(ఆ) 
దేసాళం 
అన్నేసి నాకునాకే ఆడుకోరాదు 


యెన్నుకొమ్మీ నామాటరితవె నయపుడు ॥ పల్లవి ॥ 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అలుకలు దీర్చితివి ఆయములంటితివి 
చెల(గి నీచెప్పినటు ససేమయ్య 
(అ) 
చెలప'పేవేళగాదు సరిదా6కీనిఎమీ (ద 
తలంచుకో నామాట తతి వచ్చినపుడు 
చేయి మీ(దవేసితివి సిగులెల్లా( దాపితివి 
ఆయనాయ నీకునడమాడనయ్యా 
రాయడించే చోటుగాదు రతికెక్కినపుడై నా 
చాయకు( దెచ్చుకో మాట చవులై నయపుడు 
కన్నులనే నవ్వితివి కాంగిటం గూడితివి 
మిన్నకైనా నిన్ను సారె మెచ్చేనయ్య 
అన్నిటా (శ్రీవేంక పేశ అలమేల్‌ మంగను నేను 
వన్నాకు. దెచ్చుకో మాట వహి కెక్కి_నపుడు. 
సామంతం 
అప్పటనుంటియు( జెప్పేవాసుద్దులు 
(ఎ 
అహుడే అన్ని యువింటినాసుద్దులు 
oy ౧ 
అంగడికెల్లానెక్కె_ను ఆసుదులు 
a2) య 
అంగనలందరు విన్నారా సుద్దులు 
అంగమా నాకాడుకోను ఆసుద్దులు సీకు 
నంగదలన్నియు( బా పనాసుద్దులు 
ఆరితేరెనింతరలోనే ఆసుద్దులు 
ఆరచి కతలవంటివాసుద్దులు 
అరా బండినపంటలాసుద్దులు 
ఆరీతినే యియ్యకొంటినా సుద్దులు 
అలుక లిని స యు6దబాపు నాసుద్దులు 
అలయని రతులలో నాసుద్దులు 
అలమేల్‌ మంగను నేను ఆసుదులు 
a 
అలమితి (శ్రీవేంక పేశాసుద్దులు. 
2 


అటి 
HO) 
a 


చి 
HOY! 
య 


|| అన్నే 111. 


॥; పలవి! 
గా 


జస 
“ll 


it అప్ప || 


1 అహ ౫ 08 


శృంగార సంకీ ర్తనలు 


భె రవి 
ఆతనినగలెర(గరమ్మలాల 
చేతులువట్లి బలిమి నేయకురే మీరు 
నిద్దిరించేనంటాను నెలంతలరాకలకు 
వొద్దికెంగాచుక వున్నా6 డూరకే తాను 
వొద్దికి రమ్మనీనంటా వొడివట్రి తియ్యకురే 
యిద్దరు చెలులున్నారు యెక్కుడా నెను 
మోనాననుండేనంటా ముచ్చటతో(జెలులకు 
ఆనుక పొంచుక వున్నా(డక్క_డ(దాను 
ఆనవెప్రైనాత(డంటానందరు(బిలువకురే 
లో ననున్న వారికంటె గుట్టునేరుతునా 
చేసన్న సేసేనంటా నేమంతి బంతిని నన్ను 
వేసె శ్రీవేంకటాద్రి గోవిందుండే తాను 
సేసవెట్టి కూడినా(డు చెరణయు వట్టించకు రే 
బాసగొన్న వారికంటె బలువా నేను. 
| ముళారి 
పువ్వుల వేసినవారి. బూంపల వేతురటవే 
నివ్వటిల్ల మీలోమాట నీవేయెజ(గవా 
చేసన్న చేసినందుకు నెలవియ్యవలె(గాక 
మాసటీనివలె మారుమలయనేలె 
ఆసపడ్డవేళ నీవు అంగీకరించకవుంకే 
దోసమందురదినీవు తొల్లేయెజంగవా 
చెంత( గూచుండినందుకు నేసవెట్టవలె(గాక 
పంతగ త్తెవలె మారుపలుకకువే 
మంతనమైనవేళ మర(గులు వెట్టితేను 
జంతందురు లోకులజాడ సీవెజ(గవా 


ర్ర్‌7 


1 పలవి ॥ 
య 


1 ఆత ॥ 


1 ఆత ॥ 


1 ఆత ॥ 95 


పువ్వు ॥ 


hae | 


న్‌ (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఇ బైకూడినందుకును యిచ్చగించవలె(గాక 
జట్టిబేరగానివలె సటలే(టికే 
గుట్టుతో (శ్రీవేంక పేశు. గూడియు( గొసరితేను 


దిట్టతనమందురు యీ తిర(గులెజ6గవా, ॥ పువ్వు ॥ |! 
217వ రేకు సామంతం 
వెన్న చే(త(బట్టుకొని వేండనేలే నేతికి 
కను చూపుల నతని గంప(గమ్మ నేరవా ॥ పల్లవి 


చేరి చేయిచేంత బట్టి సిగ్గున బాసడిగేవు 

పోరచి నీవిభు(డెందు వోయీనే యింక 

సారెకు నీపయ్యదలో చన్నులు దా(చినట్టు 

తారసిల్లి రమణుని దా'చనేరవా ॥ వెన్న 
వొంటి( జిక్కి౦చుక నీవు వొట్టు వెట్టుకొమ్మ నేవు 

దంటమై వేరొకతెను తగిలీన ట్టే 

గంటు వేసి పోంకముడి గట్టిగా( గట్టినయట్టు 

వొంటిగాకుండా నాతని వొడి(గట్టనేరవా ॥ వెన్న 
మొక్క_లాన( గాంగిలించి మోవిముద్రలు వె'కేవు 

వెక్క_సా (శ్రీవేంకటగోవిందు(డు నీకు 

వొక్క_మాసే కంఠహారమురమున( గట్టినట్టు 


చక్కని సనీమేనితోడ జంట సేయ నేరవా. ॥ చెన్న ॥' 
సాళంగనాట 
ఇద్దరూ సరిగెలువ నింతలోనే జూజమా 
వొద్దికె వొకరొకరు వూరకుంట గాక || పల్లవి 


సలిగెమాటాడితేను సాదించేవారు గలరా 
వొలుగులు వార(గ నవ్వుదురుగాక 
చెలిపంత మేమాడినా చెల్లించ(గవలదా 
బలిమి సీవింతలోనే పచారించవలెనా 12 


శృంగార సంకీర్తనలు 59 


కొంగువట్టి తీసితేను కోపగింతురాయేమి 

అంగవించి అందుకు లోనౌదురుగాక 

ఆంగనల చే(తలకు అంగీకరించవలదా 

సంగతితో నీరాజసము చూపవలెనా. ॥ ఇద్ద! 
ఆక్కు_న నిన్నదిమితే నప్పుడూ జంకింతురా 

చెక్కు నొక్కి కరంగి మెచ్చింతురుగాక 

యెక్కువ (శ్రీవేంకటేశ ఈపె నిన్ను. గూడెని.ై 


పిక్క_టిల్లు నీనేర్పుల( బెనంగ(గవలెనా. ॥ ఇద్ద ॥ 98 
లలిత 
అన్నియు. దెలుసుకొందమాత (డే వద్దనున్నా(డు 
మన్నన గనుకొందము మరవకురే ॥ పల్లవి ॥ 


మనసువచ్చినవారి మాటలే చవులుగాక 
యెనయనివారితోడ గే(టిసుద్దులు 
చనవు దానిచ్చితేను సాదించ నేనేరనా 


పనిగలయందా(కా6 బదరకురే 1 ఆన్ని ॥ 
జోడుగూడినట్టి వారి చూపులే యింపులుగాక 

యీడుగానివారికొసరెంతై నానే మే 

వాడికగలయప్పుడు వంచు కొననేరనా 

జొడకు వచ్చినదా(కా చలమే(టికే "అన్ని ॥ 


రతి. గూడినట్టివారిరచనలే మెచ్చుగాక 
కతలు చెప్పేటివారి గతులే(టివే 
యితవై (శ్రీ వేంక పేశుండింతలోనే నన్ను(గూడె 
తతివచ్చెని(కమీ(ద తలవంచనే(టికే. ॥ అన్ని ॥ 99 
శంకరాభరణం 
నేరుచుకో వేసీవు నిక్కము దంటతనము 
ఆరితేరితే నిన్నునటు రట్టుసేయ(డా ౨ |పల్లవి॥. 


చెక్కుచేతితోడనింకా సిగువదేవు పతితో 
మక్కువనేకత వేళ మర గే(టిశే 
పక్కన, గన్నివుగాయగా పాలార్చీ, గౌకత (డు 
వెక్కసపు( (బోడవై తే వెల్లవిరి సేయండా 
నాలి నేసి పానుపుపై నవ్వులు నవ్వేవు నీవు 
కోలుముండై నమీ(ద+ గొంక నే(టిన 
పోలించి ముగ్గవుగా(గా పొదిగీ(గాకాత డు 
ఆలరి గప్దరివై తే నాయాలు సో(ించ(డా 


పొంచినట్టి రతి వే; బొమ్మల జంకించేవు 


మంచమెక్కి వావులింకా మానవే.టిశే 
అంచెనుర మెక్కి ౦చె౦గా కలమేలమంగవని 
నించి (శ్రీ వేంక పేళుండు నీకంటె 
ముభారి 
వీ(పుగానరాంగా దా(గే విధమే(టికే 
తోపునూకుడిందు నేద్ర దొరసానివిపుడు 


మించ.డా. 


సీరాక గోరుకొని నిలుచున్నా(డిత డు 
యీరీత్రిన్సే వ్వునుంపే నేల లో(గేవే 

పేరే నా వరుస గాక పెన(గేటినారతులలో 

దూరల్లా నీదేకాదా దొరసానివిపుడు 


మాటలు నీవాదే వంటా మలసు రాన్నా(డత(తు 
యే(టికే నన్ను(జూచి యేల లో(న్షేవే 
కూటమే నాదిగాక్ర గురుతులు సోకించ్చేట్ర 
తశూ(టరివి సీవృగావా దొరసానివివుడు 
సరిసీవు చూచేవంటా సన్నలు సేస్తీ నత్ర(క్షు 
యిరవై నే ది స్టేనంటా గేల లోగ్షేవైే 
అరిది (శ్రీ వేంక పేక, డల మేలుమంగ నేను 
తొరల( గూ 


డితిమిడే దొరసానివిపుడు. || వీపు ॥ 


శృంగార సంకీ ర్తనలు 


పొడీ 
మని పారడించేవో యిక నీచిత్త ముకొద్ది 
దామెన తిట్లతోడ తలవంచీనదివో 
స్ట య. జేరవచ్చి చేతులె శ్రి మొక్కుగానా 
చెలరేగి చన్నుల పై( జేయి చా(చేవు 
పెల(దితో నవ్వులకు దేళా వేళలు లేవా 
నెలపుల నవ్వులగె సిగ్గువడీనది వో 
అంగన గాగాలిచ్చి ఆకు మడిచియ(గానా 
యంగలి సేసేవు మోవి యిందరితోన 
"ఎంగిలి సరసాలకు కొంతే నా మర(గువద్దా 
సంగతి గాదని నీతో సన్న నేసీనదివో 
వుపిద పైపె నీకు వూడిగాలు నేయ.గానా 
జవళి. బాదాలు చాచి సారె వంచేవు 
కవగూడితివి (శ్రీవేంకటేశ తగవే కదా 
పవళించి యింకా నీతో పసంతమాడీనదివో. 
1వ రేకు దేవగాంధారి 
దాపు దాపు యి(కనాకు( బరిణామము 
ఆపనురెల్లానావి అదియే నావలపు 
మంతనాన నీవు నాపె మాటలాడ/(గా( జూచి 
చింత రెల్ల దాసి యేక చిత్తమాయను 
వంతులకు నే నీకు వలతునాపెకు నీవు 
అంతకంటె వలతువు అదియే నావలపు 
చలివాసి యిద్రరును సరసమాడ(గ( జూచి 
బలిమి నాజన్మము సఫలమాయెను 
అలరి నే నీకు లోను ఆపెకు నీవులోనై 
అలవాటాయ( గనక అదియే నావలపు 


1 పలవి ॥ 
మ. 


a 
sd ii 


క లో గట. 
ఆన 1 
lh wen 11 


॥ ఎమని ॥ 102 


1 పలవి |! 
na) 


॥ నాపు ॥ 


శ్రీ కా శ్షపాక అన్నమాచార్యుల 


హితవుగల సతికి యెరపరికము లేదు 
పతిమాటే తనమా'పె పరగు(గాని 
సతులెంచరుండినాను చంచలము దో(చదు 
ఆతివరో సీకే కలవంతేసి బుద్దులు 

యిర వెరి(గినకాంత యెడమాటలాడించదు 
సరవ మాటాడు( బతిసముకొనను 
పరులవాదుకు( బోదు భయములే దేమిటాసు 
అరయ నీకే కలవంతేసి బుద్దులు 

“రుప్పుగల మగువ సెరుసులకు( జొరచు 
మేరమీరి రతులగే మెప్పించును 
యీరీతి (శ్రీవేంక కేళుని.ఫ్రే సీవు గూడితివి 
ఆరితేరి నీకే కలవంతేసి బుద్దులు. 

(శ్రీరాగం 

ఎనా(టికేనాడు యేమనేవు 
నీ నాటకములెల్ల నీకేతెలుసును 

దగ్గరి నీగుణములు తలపోయుచుండ(గాను 
కగ్గి నీతో నెరపేటి గర్వమనేవు 


సిగువడి యప్పటిని చెక్కు. చేతనుండ(గాను 
ఆగ్గలమై చింతించే అలుకల నేవు 

పొదిగి నీచేంతలెల్ల పొగడుతానుండ(గాను 
వెదకి వెదకి యాదేవెంగమనేవు 
నిదురకన్నులతోడ నిన్ను( గొంత చూడంగాసు 
గుదిగుచ్చి కుమ్మరించే కోపమనేవు 


కలసి మెలసి నిన్ను గా(గిలించుకొన(గాను 
నసెలసి పెన(గి బిగిసితిననేవు 
బలిమి శ్రీ వేంకటేశ పెకొని కూడితి నన్ను 
మలసి మెచ్చితే నిన్ను మతకమనేవు. 


అట టీ 
11 es కం 
తలో 


ల 
1 Wd WU 


Ws 
11 ౨నొ 


1 ఏనా ॥ [( 


శృంగార సంకీర్తనలు 65 
_వ రేకు మంగళకౌసిక 

కందము విందము దన కతలెల్లాను 

పందెమిడే జూజమిదే పలుమారు నే(టికే ॥ పల్లవి ॥ 


ముగనిముందరనే మాటలాడి నాపెతోను 

జగడా లడుతురా సారెసారెకు 

తెగువలేమి గల్లాను తెరమర(గున( గాక 

మొగము నద్దమునిదే ముంద బెత్తు లే(టికే 1 కొంద ॥ 
ఆత(డు చూడగానే ఆయాలంటి ఆపెమీ(ద 

చేతులు చా(పుదురా చెలరేగి 

నీతులేమి యెంచినాను నిన్న మొన్న నేకొక 

జీతమిదే కొలువిదే సిగ్గులిక నే(టికే ॥ కంద ॥ 
)) వేంక కేశు. బొత్తుల నేసవెప్టే ఆపెను 

కావరించి జంకింతురా కనుసన్నల 

యీ వేళ నన్ను(గూడె యీత(డే నానాయకు(డు 


భావమిదే కాయమిదే పలుచే(త లే(టికే. ॥ కంద ॥ 109 
లలిత 
సీకు నవ్వులు రావకే నెల(తల దిక్కుచూచి 
దాకొని యింతట మమ్ము దయ(జూడరాదా i పల్లవి i 


నిండు రాజసముతోడ నీవాతని వద్దనుండి 

యెండకన్ను నీడకన్ను నెరింగేవకే 

వెండియు పతి(బాసిన విరహపు సతులకు 

దుండగపు తలపోంత దొమ్మి నేసుంగాక ॥ నీకు ॥ 
మదనరాగముతోడ మగనికా(గిటనుండీ 

యెదిటివారినినిన్ను నెరింగేవశే 

అదనుగాచుక రతికాసపడే యింతులకు 

చదురపు తమకము చండి నేసు(గాక 1 నీకు ॥ 

9 


శ్రీ తాళ్లపాక అన్నమా చార్యుల 


వేంకటేశ్వరుని చేతికి లోను నేసుకి 

మావంటివారి నీవు మరచేవే 

యీ వేళనే మమ్మునిద్దరు మన్నించితిరి 

కె వసపుమదములు కాణాచులౌ(గాక. non | 
దేసాక్షి 

ఉపకారమింతేకాని వొరటుగాదు 

కపటాలుమాని సకి(గా(గిరించవ య్యా i పల్లః 


శ్రీ 


మంకుగాదు చెలియ నీమనసు చూచేనంటా 

వుంకువ సిగిలతోడ నూరకున్నది 

సంకెగాదు నిన్న. దనచన్నులు నాటించితేను 

ఆ౦క3( గుమ్మెలయ్యీనంటా నజ మూసనె( బయ్యఎ na 

(a 

తిట్టుగాదు సీగుణము తెలుసుకొనవలసి 

బెట్టేమాటలనిన్ను ( బెదవులను 

అట్టు సేయదా పె నిన్నాఅడీ( బెన(గకున్న 

దిట్టతనము నేరక దిగేవంటాను Ce 
గబ్బితనములుగాదు కా(గిరించి పటినిన్ను 

అ 
తబ్బిబ్బుగాకుండ రతి(దనిపేనంటా 
అబ్బురపు (శ్రీవేంకటాధిప నిన్ను(గలనె 


జొబ్బిల( (బేమము సీకు( జూపేనంటాను. | ఉప! 
నారణి 
ఎలగడించుకొ నేవు యెక్కడా లేనిసుద్దులు 
తారిమి( బానుపుచేరి తమకించరాదా ॥ పల్ల 


జంకెనచూపులచేత చలివాపె(గాకయింతి 
కొంకు(గొసరుల నిన్ను (గోపగించునా 


వంకల చందుల నించి వా(డివె-ట(గాకనీకు 
కంకిగా రతులలో ఘాత ేసునా 11 ఏ 


శృంగార సంకీర్తనలు 81 


నిట్టూర్పు గాలిచేత నిన్ను నేదదేర్చెగాక 

జట్టిగొని వుంకించి కొసరవచ్చునా 

బట్టబయలు మాబలపందిలిగా( బెక్టైంగాక ఫి 

నెట్టుకొన్న తిట్లతో నేరమెంచునా ౨ ఏల॥ 
చిగురు(జేతులచేత జిగింగా(గిలించెంగాక. 

వొగరు(ంబంతాల నిన్ను వొరయించునా 

అగపడి (శ్రీ వేంకటాధిప కూడితివి+క్లే 

మొగమోదడె౦గాక నీకుమోవిగంటినేసునా. . noon 112 

ధన్నాసి 

నేనేల కా(గిలించేను నెలంతనెవ్వతెనై నా 

కానుకలాయమోహము కడుమెచ్చవలదా 
మచ్చరములెల్ల మానె మనసొక్క_టాయ నాకు 

లచ్చనలు నీమోవిపై లలినుండ(గా 

చొచ్చి యధరామృతము సొమ్ము పదిలముగాను 

పచ్చిముద్రలు వెప్రై నీపని మెచ్చవలదా ॥ నేనే ॥ 
చింతలిన్నియును( బాసె సెలవుల నవ్వువచ్చె 

పొంతనుండి నీలోనే బుసకొట్టంగా 

దొంతినున్న వలపులు తూరుపె త్తే వేళలకు 

ఆంతలో పొలివారించె నది మెచ్చవలదా ॥ నేనే ॥ 
చేతికి లోనాయ రతి సేస పిడికిటనిండె 

సీతల నన్ను (శ్రీవేంక కేశ కూడ(గా 

జాతితో నిద్దరమును చద్దికి వే(డికి(గాను 

యేతుల( దోడు గడించె నిది మెచ్చవలదా.  నేనే॥ 113 

సాళంగనాట . . 

ఇందరితో నేకతాలు యెందా(కాను 

మందలించి ఆతనికే మచ్చికలుచూసవే .. ॥పల్లవి॥ 


గీకి శ) ఠా శ్షపాక ఆన్నమాచార్యుల 


మోహమే నిజమైతే ముచ్చటలు నిజమే 
సాహసము నిజమైతే జయమూ నిజమే 
వూహా పోహలు సారె వువిదతో నేలే 
కూహకములేల పతికొంగు వట్టి తియ్యవే 1 ఇంది 
నయములు గలితేను ననుష్పలు(గలనే 
(పియములు గలిగితే పిలుపులు! గలవే 
దయవుట్ట( జెప్పియం పే తగువిన్న పములేలే 
నియతి నాతని నీలోనికి. దియ్యరాదా ॥ ఇంది 
చనవులు దొరకితే సంతసాలు దొరకును 
చెనకులు దొరకితే సిగులు దొరకును 
యెన నెను (శ్రీ వేంకటేశుడు నిన్నింతలోనే 
చను మొనలనొ త్రి బాసలు గొనరాదా. ఇంద ॥। |! 
ఏ20=_వ రేకు శంకరాభరణం 
ఏల పెన(గేవునాతో నిప్పి విన్నవించుమని 
వేళలెరంగక నీతో వివరించ(గాని 
ఆయాలు సోకిన మాటలవియే యితవుగాక 
చాయపాా్లన వెల్లా చవివుట్టినా 
నీయడ కాపె నేరుచు నేనూ(గొంతనేరుతు 
వేయెనా నీవడుగక వెళ నాడంగాని 
ne) 
సొలసి సొలసి చూచే చూపులే వేడుకగాక 
అలవోకలవి యెల్లా నాసరే(నీనా 
అలరి నిన్నాపె చూచు నావెనుక నేను(జూతు 
బలిమి దెలియక నే బచరించ(గ్గాని 
. గక్క_న( గూడినయట్టి కలయికే మేలుగాక 
తక్క_క పెన(గినవి తమినించీనా 
యిక్కువ శ్రీ వేంకటేశ యిద్దరము గూడ్రిత్రిమి 
చెక్కులు నొక్క_క నీపై చెయి చాంచంగాని. 1 ఏల ॥ 115 


ల్స్‌ 
HH ౨ల€ || 


గ 
11 JOH 


శృంగార సంకీ ర్రనలు 


రామ [క్రియ 
మాకేమి బుద్ది చెప్పేవు మాటి మాటికి 
జోకలతో నీవాపెకు చుట్టమవే కావా 
మక్కువ గలవా(డవు మానిని వేండుకోరాదా 
చెక్కు చేతితోడ లోన? జింతింనీని 
యక్కు_వ తక్కువ మాటలిద్దరము నాడుకొంే 
చొక్కముగా నీవాపెకు చుట్టమవే కావా 
సగవులవా(డవు నవ్వించరాదా ఆ పెను 
వగ విరహాన( దలవంచు కున్నది 
యెగసక్యాలు మాలో నెటువలెనుండినాను 
సౌగసి నీవాపెకు చుట్టమవే కావా 
ఆపై చెనకేవాండవాసె చెక్కు నొక్కరాదా 
దట్టపు నీరతి(గూడి దగ్గరున్నది 
గుట్టున (శ్రీవేంకటేశ కోరినన్ను( గూడితివి 
చుట్టిచుట్టి తొల్లేపెకు చుట్టమవే కావా. 
ముఖారి 
అంతదాననా నేను ఆనవెట్ట(దగుదునా 
వింతవలపులు నాపై వేసితివి చాలదా 
వద్దనుండి 'మొక్కి_౦చేవు వనితలచే మొక్కులు 
బద్దులు సీవి చాలవా పలుమారును 
వొద్దిక నప్పటి(గొన్ని వుపచారాలు వలెనా 
తిద్దుబడి నోరుచుకో తిద్దితివి చాలదా 
చెలులచే సారెసారె చేయివట్టి తీయించేవు 
చలమునీది చాలదా సాదించను 
మలసి మావల్లనీకు మం దెమేళాలువలెనా 
నిలువెల్లా( దరితీపే నించితివి చాలదా 


69 


1 పలవి ॥ 
గ 


॥ మాకే॥ 


॥ మాకే ॥ 


॥ మాకే॥ 116 


1పలవి॥ 
aa) 


1 అంత ॥ 


1 ఆంత ॥ 


70 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అప్లై తెరవేయించేవు ఆండవారి చేత నెల్ల 
రట్టులునివి చాలవా రాపుసేయను 
దిట్లవై శ్రీ వేంకటేశ తిరమై కలసితివి 
మెట్టి పట్టుకొని నన్ను మించితివి చాలదా. 
() (వరి 
కాంభోది 
కొంత వోరచుకోరాదా కోపగంచేమా 
బంతినున్న మాగోరు బారచా(గీనా 
సంతానకే పెన(గేము పైపై నూరకే నిన్ను 
యెలా 
చెంతనుండి యేమైనా( జేయవచ్చేమా 
వంతులకే సొలసేము వారివీరివలె మరి 
దొంతి బెట్టి వలపుల దొమ్మి నేసేమా 
ఆసులశే పిలిచేము అప్పటి నిన్నిందులోగే 
చాసగొని సీకొంగు పట్టుకుం డే మా 
వాసులే నవ్వేము వన్నాల సీమేనుచూచి 
వేసాలంటా నిన్నునిశే వెంగెమాడేమా 
సిసలకే లో6గేము చి _త్తడి చెమటలను 
కగువెట్టికొని నిన్ను( గా(కరేంచేమా 
న్నిపల శ్రీవేంక చేశ నీవెనన్ను( గూడితివి 
దిగరి వుండినదాన తడ(బడేనా. 
నాదరామ క్రియ 
ఆతని (భమయించే (చవే 2) 3 ఆండనున్నా(డు 
యేతులునెమ్మెలు, జూ పేవిప్పుడే మాతోనా 
చన్నులు ఘనములై తే సాధించవే రమణుని 
కన్నులు ఘనములై తే కాండి పారం జూడచే 
యెన్న నీసింగారాలు యెవ్వరికి( జూ పేవు 
పన్నిన సవతినింతే పగటు మాతోనా 


1 9.త |; | 


, భౌ 
il 9/6 (CY 
prem, 


(న్తై౯ 


a) 
11 అథే 


(కొంత ॥। |! 


1 పెలవి 
aa) 


1 ఆతని! 


శృంగార సంకీ ర్హనలు 


వలపు చిత్తాననుంపే వంచుకోవే నీవిభుని 
పలుకుల నేర్చులుం పే( బచరించ వే 
సాలపుల నీనటన చూచేవారిందెవ్వరే 
చెలిమికత్తెలమింతే చేంతలు మాతోనా 

సిగ్గులు నెలవినుంసే (శ్రీవేంక మేకు ముంచవే 
నిలు చెక్కులనుంశే నీటు చూపవే 
యెగ్గులేక ఆతడే యిద్దరినేలెను నేండు 
వెగళించి మురిసేటి వింతలు మాతోనా. 

 సామంతం 

ఇంకా సీచిత్తము యేమనే నిన్ను 
ఆంకకు రావు సిగ్గులు ఆజడాయ వలపు 

చలము సాదించరాదు చనువు మెరయరాదు 
పిలిచి చస్నులంసేవు (పియముతోడ 
కలకల నవ్వేవు కప్పురము చల్లేవు 
చలివాయవు సిగ్గులు చండిపడె వలపు 

సిరుకొని దూరరాదు పెన(గి ముక్క(గరాదు 
నారువో సేవు నామీ(చ నయగారాలు 
మేరమీరి చెనకేవు మెచ్చి విడెమిచ్చేవు 
తీరవెంతై నా సిగ్గులు దిమ్ము రేగా వలపు 

గక్క_న జంకించరాదు కాయము మరవరాదు 
యెక్కువ (శ్రీవేంక కేశ యిమై కూడితి 
దక్కి నాకు లో(గేవు తనువెల్ల నిమిరేవు 
తక్కువగావు సిగ్గులు తతిగొనె వలపు. 

221_వ రేకు 

నిన్నటినుండి. జూచేను నీసరితలు 

యెన్ని కె కెక్కే దెట్లో యిందరిలో నేను 


1ఆతని ॥ 


"ఆతన ॥ 119 


1పలవి॥ 
డా 


1ఇంకొ॥ 


11 ఇంరొ | 


॥ ఇంకా ॥ 120 


1 పలవి॥ 
ఇట. 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చెంతల( చేరినవారిని చెక్కులు నొక్కే_వు 
అంతనింతానుండ వారినాదరించేవు 
దొంతులు వెరిగి గొల్లదోమటాయ వలపు 
యెంతటి దాననయ్యేనో యిందరిలో నేను 
మాటలాడినవారిని మనసులు గర(చేవు 
సూటి( జూచినవారిని( జొక్కి.ంచేవు 
వాటమై వరత వచ్చె వనితల కోరికలు 
యీటు వెట్టుకొన నేను చయెవ్వరి( దోలుదును 
కూడిన కా(గిటివారి రాప్పులు దువ్వేవు 
మేడెపు రతులవారి మెప్పించేవు 
వాడుదేరె జవ్వనాలు వంతుల (శ్రీవేంక పేశ 


యీడ నన్ను( గూడితివి యెంతభాగ్యమోనాది. 


మద్యమావతి 
ఇం5కనే(టి విచారాలు యెందా(కారా 
లం కెపొటు తమకాలు లావు సవె(. గదరా 
పటరాదు నీవయసు పాయరాదు నీపొందు 
యెట్టూననరాదు నిన్ను నేమి సేతురా 
సట్టువే(ె మదసు(డు గుమిగదై( గోరికలు 
బట్టయితి నీచేంతలాఅడి కెక్కెం గదరా 
చెప్పరాదు నీమనసు చించరాదు నీవలపు 
యెప్పుడూ నేనొక్కజోడె యేమి నేతురా 
చొప్పులెత్తె సైవ్వుటమ్ము సోలినిండె. బులకలు 
దప్పిగొంటి సీసుద్దుల తతి వచ్చె(గదరా 
తుంచరాదు పము. దొబ్బరావు దినములు 
యించుకంతె నాసిగ్గు యేమి సేతురా 


కొంచక శ్రీవేంక పేళ కూడితివి నన్నుని.కై 
పంచల నీమన్ననలు పాటమాయ( గదరా. 


Tere 
Oo, 


సపలబ! 
na 


naosl 


1 ఇంరో | 


“ఇంక ॥ 122 


శృంగార సంకీర్తనలు 78 


పొడి 

లే యెక్క_డిసుద్ది లేమమాట వినవయ్య . 

నాలితో రుక్మి ల ( దెచ్చేనాండు లేదా నీకు ॥ పల్లవి ॥ 
చెలి నిన్ను6 విలువ(గ చెయివట్ట తియ్య(గాను 

లవి నవ్వులతోడ సిగువడేవు 

కొలందిమీరనీబుద్ది కొలనిలో గొల్లెతల 

నలుగడ( బె కొనేటినాండు లేదా నీకు ॥ లేలే ॥ 
పడతి మోవియ్య(గాను బలిమి గోరనంట(గ 

ఆడరి తప్పించుకొ నేవప్పటి నీవు 

కడ(గి పదారువేలు కా'గలించుకొన (గాను 

నడుమనే యీబుద్ది నా(డు లేదా నీకు ॥ లేలే ॥ 
కొమ్మ నిను. గూడ(గాను కుచముల గౌత్త(గాను 

వొమ్మి శ్రీ వేంకటేశ యింసు నల సేవు 

యెమ్మెల భువియు సిరి (యు?) యిరువ౦క( బెండ్రాడ(గ 


నమ్మికతో యీబుద్ది నాండు లేదా నీకు. ॥ లేలే ॥ 128 
వరాళి 
ఇందవయ్య వీడెమి(క నెరవులేవి 
సందులేని కూరిమికి జగడము ౨వ ॥ పల్లవి ॥ 


చిత్తములేకములై తే సిగ్గులెందు వెదకేది 

కొ త్తవలపులై తేను కొంక( జో కేది 

పొత్తుల భోగములై తే పొద్దులు దెలియనేది 

ఆత్తిన సంసారఫలమయి వుండు(గాక 1 ఇంద ॥ 
వాడికెలు గలిగితే వంచన సోదించనేది 

వేడుకలు మించితేను వెలువలేవి 

ఆడుకోలు మాటలకు నవుగాములు మరియేని 

యీడనే జన్మఫలము లీడేరు( గాక 1 ఇంద ॥ 

10 


శీ తాళ్లపాక ఆన్నమాచార్యుల 


కూటములు గలిగితే గురుతులు వెట్టనేది 

వాటపు నవ్వులకును వరునసేది 

మేటి (శ్రీవేంక పేశుండ మించి నన్ను( గూడితివి 

పాటించి జవ్వన భాగ్యఫలమంటు( గాక. ॥ ఇంద ॥ | 

శుదవసంతం 

ఇద్దరు గదిసి కొంకని(క నే(టికే 

చ ద్దివేండి సరసాలు సరిచూడరాదా "ప 
కదలించేవవునవునే గక్కున పిభునితోడ 

పెదవిమర(గుననె పెనుమాటలు 

వుదుటు( దమకమున నోపిక కలినిలేను 

యెదుటి మరుసామున కియ్యకొనరాదా 1౬ 
పన్ని వేసే వవునవునే పురి యాతని మీద 

కన్ను రెప్ప మిర(6గుల కాముబాణాలు 

సన్నల మీలోనింత చనవులు గలిగితే 

నున్నతపు రతికేలి నొరయ(గ రాదా 11 ఇ, 
నెట్టన నొత్తేవేమే నీవు శ్రీవేంక కేశ్వరు 

పుట్టన పయ్యదమాటు పూబంతుల 

అట్టుగా ( గూడితివి మీఅఖ(గ రాజసము మించి 

తొట్టిన మదములను దొమ్మి సేయరాదా. nu ఇద్ద 11. 

కన్నడగాళ 

దిట్టనా నేనంత యేమి దేవరవన్నిటా సీవు 

యె'ప్టెనా నెగ్గులెంచక యీడేర్చుమీ ॥ పల్ల 
నయగారి మాటలెల్ల నమ్మితి. గనక యిపే 

భయము విడిచినీతో( బలికే నేను 

దయగలవు గనక తడ(బడక యేపొద్దు 

[పియములు చెపి నిను ( బిలిచే నేను ॥ ది! 


శృంగార సంకీ ర్తనలు 


ముంచిన నీచేతలకు మోహించిన దాననై 
పొంచి వూడిగేలు సేసి పొలసే నేను 
కంచముపొత్తు వాడవు గనక నీపాదాలకు 
వంచనలేక యేల వడిమొక్కే నేను 


కూడిన వాడవు గాన కొంకక (శ్రీవేంకటేశ 
వేడుక నీతో నవ్వి వెలసే నేను 


యీడు లేక మన్నించితి వి న్యుకొంటి నన్నిటికి 


పాడితో నీయిచ్చకాన( బరగితి నేను. 
_వ రేకు కేదారగౌళ 
ఏమి నేరుచు కొంటివింతేసి నీవు 
కామిను లీసుద్దివిం'కే కా(కనిన్ను రేచరా 
కలసి మెలసి యిక్హు కాంత నిన్ను వే(డుకో(గా 
అలసి వున్నా(డనంటా నై వీ(గేవు 
వలచిన సతి గాగా వడి( గిందుపడె( గాక 
పెలుచు వేరొక్కతయితే పెను జట్టు నేయదా 
యిచ్చకములే సేసి యింతి నిన్ను( జెనక (గా 
కొచ్చకుమీ మేనంటా గుట్టు సేనేవు 
నిచ్చ నీదేవులు గాగా నేరమెంచదాయ( గాక 
పచ్చిగా వేగొక్కతై తే బలి మెల్లా( జూపదా 
కందువకు నిన్ను. బిలిచి కలికి నిన్ను6 గూడం6గా 
ఆందముగా( బరవశ మెతిన నేవు 


యిందునె (శ్రీవేంకటేశ యీకె నీవు గాంగా6 గాక 
॥ ఎమి॥ 127 


సందడి వేరొక్క_తై తే చనవు మెరయదా. 
ఛ్రాయానాట. 
ఆ(డుజాతెల్ల్తానొక్క_ కే అందరికి నొక్కచాలే 
ధా 1 
వా(డి తనగోరే అయితే వద్దనేవా రెన్వరు 


1 దిట ॥1 
ట్‌ 


1 దిట॥ 126 
లు 


"1 పలవి ॥ 
ధా 


॥ ఏమి ॥ 


1 ఏమి ॥ 


॥1పలవి ॥ 
తటి. 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సిగువడ నిన్ను( జూచి చిత్తమెల్లా నీరాయ 
1 టె లి ౧9 
ఆగ్గలమై నిన్ను నాడే యాసె మాటకు 
కగుదేర నీవు మున్ను కట్టుకొన్న బయిరూపము 
NM లు 
వొగ్గి ఆడక ఫోవృునా వోరుచుకో యి(కను 
తలవంచే నిన్ను(జూచి దైలువార నాచెమట 
చెలరే(గి ఆపె నిన్ను( జేనేచేంతకు 
యెలమి నీవేడుకకు యెత్తుకొన్న యెత్తుకోలు 
తెలిసిన వా(ండవి(5క దించవచ్చునా 
తేలగిలే నిన్ను( జూచి తెలివొందె నామొగము 
కోలుముందై ఆపె నిన్ను( గూడ(గాను 
యీలీల (శ్రీవేంకటేశ యిటు నన్ను గూడితివి 
వేళకు వచ్చిన మేలు విడువ(గ వచ్చునా. 
పాడి 


రారే యింకానతని రవ్వ సేతురా 
ధీరు(డై నవానినంత తెమలించవచ్చునా 


నయగారి వానికి. గా నంటుతోడి సరసాలు 
(ప్రియునికి. గా మంచిపేమమెల్తాను 
క్రియ గలవానికి( గా |క్రిందిమీ(ది విచారాలు 
భయము లేనివానికి పట్టినచే పంతము 


ఆసగలవానికి( గా అందరితో వినయాలు 
బాసగల వానికి. గా పాలకూళ్ళు 
వేసరని వానికి. గా విచ్చనవిడి నవ్వులు 
దోసమొల్లనివానికి తో(చినదే హితవు 


పనిగల వానికి( గా పెపై తమకములు 
యెనసిన వానికి. గా యేకాంతాలు 
ఘన (శ్రీవేంక టేశుడు గలనె నన్నింతలోనే 


యెనలేక యీతనికి యెక్కి నదే వయసు. 


1 ఆతు 


R= race 


neడు॥ |! 


ప 
HరాC 


ఆజ 
11రా0 


॥రారే॥ |? 


శృంగార సంకీర్తనలు 


గౌళ 
ఏలయ్య యింతేసి మమ్ము యిటు రట్టు నె నేవు 
తాలిమితోడుత నీదయలోనివారము 
కసు(గొన చూపులనే కరంగించితిననేవు 
వినయాలు చెప్పనీకు వింతవారమా 
సెన(గి మోవితేనెల పిలిచి విందు వే-పేవు 
వెనకా ముందరా నీకు వినయాలవారమా 
సరుగ మంచముషపెనాసల( గూచుండునునేవు 
సరుసకు రాను సీసరివారమా 
యెరవు సేయక మాతో నేకతములాడేవు 
అరసి నీకు బుద్దిచెప్పేయంతేసివారమా 
కలసిన రతులెల్లా ఘనముగా బొగడేవు 
తొలుతనే నీకంటె దొడ్డవారమా 
చెలగి (శ్రీవేంక చేశ చేకొని కూడితివి-కే 
పొలసిన సీవంటి పోలికలవారమా. 


సాళంగనాట 


పొంచి యేమి సేసినాను పుచ్చకాయలోర్ను( గాక 
యెంచి వేల(జూపితేను యితరములోర్చునా 


కన్నుల నొకతె నిన్ను కా(తాళించి తిట్టితేను 
వెన్నెలరేకు నవ్వులు వెదచళ్లేవు 
నిన్ను వంటిచే(తలు నేడు మాకు నున్నవా 
వెన్నదీసినట్రి చల్ల వే(డనెట్టివారము (2) 

పొలసి సిగుననా పె బొమ్మల నదలించితే 
చెలరే(గి చెలరే(గి చెక్కునొక్కేవు 
తల(పులో నీవలె తాలిమి మాకున్నదా 
వొలిసి యీలకూరకు నుప్పడిగేవారము 


11 పల్లవి tl 


ద 
HoH 


( 
Hoon 


1 ఏల|॥ 180 


| పలవి ॥ 
aa) 


॥ పొంచి ॥ 


॥ పొంచి ॥ 


76 శ) శా ళ్లపాక ఆన్నమాచార్యుల 


కడు వా(డికుచముల( గా(గిలించి వొత్తితేను 
జడియక ఆపెకి పీ సంతసించేవు 
కడ(గి (శ్రీవేంక పేళ కలసితివి(క నేము 
వడియని మోవితేనె వారవట్టువారము. 
ముఖారి 
అడుగే చెలులాల అంతేసి ేనెర(గ 
బడివాయ(డాసలకో పంతాలకునో 
నగవొక్క కేకాని ననిచి రెంటికి వచ్చు 
జగడానకో లోలో సరసానకో 
త గినట్రి బలుదొర తానేల మొక్కీ-నే 
యెగసక్యాలకో మరి యింపులకునో 
పిలుపొక'టేకాని పెన(గ రెంటికి వచ్చు 
వలపులకో వట్టి వారకానకో 
వెలలేని నేరుపరి వేండుకొననింత యాలే 
తల(పు దెలుసుకోనో దంటతనమో 
కడినదొక్క_పే కాని గురుతు రెంటికి వచ్చు 
వేడుకలకో రతివేసాలకో 
యీడనే (శ్రీవేంక చేశు( డీన్నిటా నన్ను నేలి 
వాడికలకో నిండువహి కెక్క_నో. 
228_వ రేకు భి రవి 
వలపుపచారాల వనితలము 
వులుగులి గె త్త(గాను (2) వోప్పదువా నీవు 
నగవులే తెలుపులు నవ్వులలో సుద్దులయితే 
పగటు మీరంగనన్హు పంచవన్నెలు 
చిగురుటధరమున చింద(జొచ్చె నింతలోనే 
వొగరువేసునో యేమో వోపుదువా నీవు 


1 పొంచి ॥ 1: 


"1 అడు 


1 అడు 


"అడు ॥ | 


॥ వలప 


శృంగార సంకీర్తనలు 


మాటలే తేనలు మాటలలో తేటలయితే 
గాటమైన మిరియాలకం మె గారాలు 
వాటమై నాలికమీ(ద వడిగొని వచ్చీనవి 
వూటలై న యీ యెంగిలికోపుదువా సీవు 
కలయికలే చల్లన కలయికలలోపల 
వెలలేని రతులెల్లా వేండి వేండ్లు 
యెలమి (శ్రీవేంక కేశ యెనసితివి మాచేతి 
వులివచ్చీ చేతలకు నోపుదువా నీవు. 
సామంతం 
సీకే తెలుసునాపెకు నీకంకే( దెలును 
వాకు నిష్ణూరాల మీలో వంతు వెళ్టేవారమా 
సందడించి నీపయినింతి సణ(గులు చల్ల (గాను 
విందువలె నీ వాపెను వే(డుకో(గాను 
కందువచూడ( గన్నులు గలవారమింతే నేము 
చెంది మీతో సాకిర్లు చెప్పేటివారమా 
పంతమాడి నీకు చెలి పగటులు చూప(6గాను 
యెంతకైనా సీవాపెతో నియ్యకో6గాను 
సంతలోని పనివలె సమ్మతించేవారమింతే 
బంతి బెట్టి మిమ్ము నొడ(బరచేవారమా 
కాయమిచ్చి సతి నిన్ను కా6గిటం గూడంగాను 
నీయంత (శ్రీవేంక పేళ నీవు మెచ్చ(గా 
పాయపు వలపు తొల్లే పాలువ.స్టేవారమింతే 
నాయములు చెప్పి మిమ్ము నవ్వేటివారమా. 
మాళవి గౌళ 
విభుండు నీపై భక్తితో వీ(డె వున్నాండు 
సభలో మా కెల్లా సీవు చనవియ్యవమ్మా 


79 


౪ వలపు ॥ 


॥ వలపు ॥ 138 


1 పలవి॥ 


[| సీశ్రే tl 


|| సీశ్రే [1 


॥ నీకే ॥ 134 


11 పలవి ॥ 
లొ 


80 


శ్రీ తా శ్లపాక అన్నమాచార్యుల 


చలము సాదించ(గాను జగడాలు దిద్దరాదు 


నలువంక( దగవులే నడపవమ్మ 

వెలయుచు. దిట్టంగాను విన్నపాలు సేయరాదు 

చలువైన శాంతాన( జక్క_(గావమ్మా ॥ విభు 
సమ్మతించనన6గాను సందడి మాటాడరాదు 

నిమ్మపండందకొంటే నీవే “నమ్మా 

యెమ్మెలు ఎరపంగాను యియ్యకోలు సేయరాదు 

వుమ్మడి మి(దకెత్తులు వూహించవమ్మా || విధు 
ఎంత సిగ్గువడ(గాను యెరుకలు నేయరాదు 

వింతలు సేయక తెర వేయవమ్మ 

చెంతలనే నిన్ను(గూడె (శ్రీవేంక టేశు(డు లోరో 


బంతినే మోవితీపులు పచారించవమ్మా. ॥ విభు ॥ 1: 
లలిత 
నాకే కాచుకుంటివా నడుమ నివు 
యాకతలెల్లా నేర్చి యెందు వోతివే ॥ పల్లవి 


చెంతల కలనా చెల్ల (బెట్ట వచ్చేవు 

యెంత తగవరివే యేమే సేపు 

పంత పురమణు(డూర బావయె రా6గాను 

యింతేసి బుద్దులు చెప్ప కెందు వోతివే ॥ నానే 
కకూడ( గట్టి నాలోనిగున్తే అడి గేవు 

యేడనేడ సీనేర్పులే మే నీవు 

సీడనున్న రమణుని నిందలిందరాడ(గాను 

యీడ నీవు త్తరాలాడ కెందు వోతివే ॥ నాే 


కందువనాతని నన్ను. గా(గిలించం జేసితివి 


యిందుకా నీజాణతనాలే మే నీవు 
అందప్ప శ్రీ వెంక పేశు( డక్క_డా నిక్కడా నేండు 
. యిందెను చేసిన చే6ంతలెందు వోతివే. 1 నాకే ॥ |! 


శృంగార సంకీర్తనలు 


మంగళకౌ శిక 
కానవచ్చె గదే మీకు కౌంతలాల 
నాననిచ్చితేనే కొంత నయము వచ్చీని 
మనసులోపలి చింత మాటలోనే కానరాదా 
మన నేమి సోదించేవే మగ(డాత(డు 
కొనగొనలనే వద్ద గుట్టుననుండు కే మేలు 
పనివడి పిసికితే పనురు వేసీని 
ముంచిన వలప్పతీపు మోవిమీ(ద( గానరాదా 
యెంచనేలే గుణాలు (పాణేకు( డాత(డు 
ఆంచలనిచ్చక మాడి ఆసలనుండు కే మేలు 
కంచముపొత్తుకు(టో తే కారాలు సోంకీం 
కాయము సో(కినరతి కళలో( గానరాదా 
యేయెడను (శ్రీ వేంక పేశు(డాత(డు 
పాయక కూడెనిత(డు పంతముగొనుపే మేలు 


వాయ(టోకతే కొనగోరు వాటాలు నేసీని (7). 


హిచ్జిజి 
దానికేమి తప్పదింకా తానే నేను 
కానుకలు పచరించ కాలమెల్లా వలెనా 
మాటలే మూటలాయ మంతనములాడ(గాను 
యే(టివే తనసుదులు యెందా(కానే 
పాటించి తా మగండైన ఫలమిది చాలదా 
కూటమికి. గొసర(గ కొలువులో వలెనా 


చూపులే రూపులాయ చూడగా. జూడంగాను 
యేపున( దనయెమ్మెలు యెందా(కానే 
చేపట్టి తా బెంగ్లా దేచేంత యిదే చాలదా 


' తీపులు పచరించను తెరలోనే వలెనా 
11 


81 


౧పలవి॥ 
na) 


1 కాన ॥॥ 


కాన ॥ 


॥ కొన ॥ 197 


1 పలవి ॥ 
na) 


దాని (4 


1 దొని ॥ 


82 శ్రీ తాళ్ళపాక ఆన్నమాచార్యుల 


నవ్వులే పువ్వులాయ నాపై( దనమోహమున 
యెవ్వరు నెర(గనివా యెందా(కానే 
రవ్వగా( గూడె (శ్రీ వెంకటరాయ(డిది చాలదా 


వువ్విళ్శ్ళార సన్న సేయ వొద్దని ప్రే వలెనా. ఇ దాని॥ 11% 
224_వ రేకు హిందోళవసంతం 
చెల్లునయ్య సీవు నాకు( జేసే చేత 
డౌల్లవారిలోన నిది యెక్కుడా నాకు ॥ పల్లవి || 


చనవిచ్చితివి నీవు చలము నే మానితి 
యెనసి వేండుకొనేవు మెక్కుడా నాకు 
ఒన(గితివిగే నే(డు బిగువులు సడరితి 
యినుమారు పంతమిచ్చేవెక్కుడా నాకు 1 చెల్లు || 
పయ్యద నీవంటితివి పనులకు లోగైత 
యియ్యరాని దాసయిచ్చే వెక్క_డా నాకు 
నెయ్యము పై వేసితివి నీవే నేనై యుంటి 
యెయ్యడ చూచినా నవ్వే వెక్కు.డా నాకు ॥ చెల్లు ॥ 
కందువ దెలిపితివి కా(గిలించుకొం జనిన్ను 
యిందరూ మెచ్చ మన్నించే వెక్కుడా నాకు 
కందర్పగురు(డ (శ్రీ వెంకటరాయ కూడితివి 


యిందూ నండూనేలితివెక్కుడా నాకు. i చెల్లు n 181! 
శంకరాభరణం 
ఇద్దరూ నిద్దరే మనమేమి చెప్పేదే 
బద్దుగా దా పెను మెచ్చె( (బహ్లాదవరదు(డు ॥ పల్లవి ॥ 


చక్కని మొకముచూపి సారెసారె మాటలాడి 
చిక్కించెనాపె తొలుత చేరియాతని 
మిక్కిలి మేలుదియై మేను చెమరించ(గాను 


పక్క_న నాపెను నవ్వె (బహాదవరదు(డు 1 అది |! 





శృంగార సంకీర్తనలు 


పీంటటమీ(ద6 గూచుండీ (పియములు చెప్పి చెప్పి 
మూ(టి చన్నులనొ త్తిను తొలుతాతన 


పాటించి యాతని మోవిపండు చూచి నోరూర(గా 


బాటగానా పెను నవ్వె (బహాడవరదు(డు 
aa 


కాంగిలించుక యిందిర కస్నులవలపు చల్లి 
ఆయెను (శ్రీ వేంకసేశు నౌభళానను 


చే(గ దేర. జొక్కియా పెటజూచి ఆత౦డె తానె 
4. 


పొ(గినరతుల నవ్వె( (ద్రహ్లాదవరదు(డు. 
సాళంగనాట 


నడుమ జెమట భవనాశియేరు మీకునబ్బె 
ఆడియాలముగ లోలోనందె(గా మీవలపు 
యెదురు. గొండపై నెక్కి యిందిర నీపై (గుచము 
తెదురుచా(చి వొ త్తెనేడకు నేడ 
కదిసి శ నరసింహ కా(గలించితి వాపెను 
అదన నిందుకు నందు నందె(గా మివలపు 
యీడనుండీ తన పాదమింతి నీతొడపె చాచి 
యాడుడోడుగా ( గూచుండెనిచ్చ యెరిగి 
వేడుక సీమోవినాపె విందుగా మోవంటితివి 
ఆడాసీడా దో(కిగా చేయడం వె(గా వలపు 
స్‌సీడ్ల ఆపెపై(బారి నీపై నాపెనీడవారి 
తానక మె రెంటా మీరు తగిలితిరి 


పూని యపహోబలమున. బొంచి శ్రీ వెంక కేకు(డ 


88 


11 ఇద | 
క 


i ఇద్ద 11 140 


1 పలవి ॥ 
na) 


1 నడుమ ॥ 


॥ నడుమ ॥ 


ఆనకమె రెంటా( చెం ౩ యంచె(గామీవలపు. ॥ నడుమ ॥ 141 
= య 


న స న 
1. ఇందు యతిభంగము. లేక, “చూచి” లోని చికారముతో యతి కలిసి 


తృప్తిపడవ లలనా ? 


84 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


గౌళ 
ఎమందునే వీనిమాయ లెన్రైనా( గలవు 
కామించి నన్నునేలె కమ్మటీవి చూడరే 
కొప్పున రాలీ విరులు గురుతులు చూడే 
చిప్పిలీ( జెమటలివె చేరిచూడరే 
వుప్పతిల్లే పులకలనున్నా (డు చూడరే 
కొప్పీ( బచ్చడము నాకు కొమ్మ టీని జూడరే 
గందపు(బే(ట్లు రాలీ గమ్మ టీని జూడరే 
చిందీ లే(తనవ్వులు నిలవుల( జూడరే 
అందమైన బుసకొట్ల వి గొన్నిజూడశే 
అందుకొని నా చన్నులంతలోనే చూడరే 
వాడు మోవియును వింతవాననలూ( జాడే 
వేడుకకాందై వచ్చి వేండుకొనం జూడరే 
వీడెమిచ్చీ, గోన తిరు వెంగ శీకు(దై వచ్చి 
కూ డెను (శ్రీ వెంకటాది కొండమీ (ద జాడ రే. ॥ఏమం॥ | 


లలిత 
వినవే విభునిమాట వింతదానవా 


చెనకేటి వేళనింత సిగ్గులు వడుదురా 


Hoe 
ff 


జు 
| | We hls 


గ 
[| ఆలి! 


॥ పలవి 
™ 
యీసు లేని వౌ(డత (డు యిచ్చకురాలవు నీవు 
తాసులవంటివే సీతల(పృు లెలా 
నేస వెటినా-ండతండు చేయివటితివి నీవు 
లు వ 
వాసులకు నీవృత్రల వంచుకొందురా ॥ వినవే ॥ 


సరసపు వాండత౦డు చాయకు వత్తువు నీవు 
సరిబేసి వంటివే మీచనవులెల్లా 
తెరవేసినా(డత(డు తిరమై నిలిచితివి 


శిరసువంచుక నీవు చెక్కు చేతనుందురా ॥ వినవే ॥ 


శృంగావ సంకీర్తనలు స్‌ 


శీ, వెంక కేళు(డత(డు (శ్రీ మహాలక్ష్మివి నీవు 
పూవు వాసనవంటి వే బుద్దులెల్లాను 


భావించి కూడెనత(డు పెకొంటి వి బైనీవు 


ఆ 


తావల రతుల నిప్రే తమకింతురా. ॥ వినవే ॥ 143 
కన్నడగౌళ 
ఇంత సేసినవా(డవు యిది ేరవా 
కాంత వున్నభావము కందువు రావయ్యా 11 పల్లవి i 


చెక్కుల లే(తచిగురు చేతిలో. దామరపువ్వు 
వొక్కిపరే ₹ండూనచ్చెనువిదకును 
యెక్క_డయేసునో మరుండు యెవ్యరి మర్మమంటునో 
చొక్కుముగ సీసతి( జూతువు రావయ్యా ॥ ఇంత ! 
జెన్సల ముత్యాలవాన జేసులనే దులఅయో(త 
అప్పుడే ₹ండూ( గలిగినంగనకును 
తిప్పులెవ్వరివల్లనో దైవిక మెట్టున్నదో 
చౌప్పులి వనిత వల్ల ( జూతువు రావయ్యా ॥ ఇంత ॥ 
చిత్తములో నీరూపు చింతలు నీమీ(దను | 
హత్తెను రెండూ నికే ఆతివకును 
కొత్తగా శ్రీ వెంకటేశ కూడితివింతక ముందు 


జొత్తుల చెమటచెలి( జూతువు రావయ్యా. 1" ఇంత ॥ 144 

(25_వ రేకు నాట 
నీతోను సరి బొంక నేనోపను 

కౌతరించినట్టి సీకనుసన్నదానను ॥ పల్లవి ॥ 


చెక్కునొక్కి వే(డుకొం టే నేదలెల్లా( దేరిచితి 
మొక్కితి(జుమ్మీనీకు మొన్న మొన్ననే 
తక్క_రివిద్యలుయేమీ( దల(చకుమీ అయ్య 
చిక్క(గా వలచిన నీచేతిలోనిదానను ॥ నీతో ॥ 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పాదములు పట్టుకొంటి పంతములు సీకిచ్చితి 
ఆదిగొన నే నవ్వితి నప్పువప్పుడే 
కాదుగూడదనకుమీ కాకలు సేయకుమయ్య 
యేదెసచూచినా నీకుసింటిలోనిదానను 
యిచ్చకము ఎ సేసితినియ-కొంటి నన్ని టికి 
కొచ్చి శ్రీ వెంకపేళ నేంగూడి3 దే 
పచ్చి నే(తలెల్లా. జేసి పదరకు ఎ ఆయ్య 
కచ్చు పెట్టుక వు.డే ఎ కా(గిటిలోడానను. 
రామ క్రియ 
ఊరకున్నదంటానేల వొరయ(గ వచ్చేవు 
నేరుపుల కెల్లానిది నెపమింతే కాక 
పట్టరాదు ముట్టరాదు పడ(తుల మోహాము 
గుటుదెలిసినదా(కా గురిగాదు 
బుట్టడివి నిన్నాపె యాజడిసయ నోపునా 
సట్రిన వతముతోడి బలిమే కాకి 
చెప్పరాదు చూపరాదు చెలుల కోరికలు 
ముప్పిరి మా(టాడుదా(కా ముచ్చటాడదు 
తప్పనివా(డవు నీతో తారుకాణ కోపునా 
తెప్పగా నీతో నవ్వేతెలివే కాక 
పాయరాదు తోయరాదు పడ(తుల సంగములు 
గ్‌ 
యీయెడ శ్రీవేంక చేశ యింతి నీవురాన నిల్చె 
చాయకు గర్వించేదా సలిగింతే కాక. 


చేయి మీ(దయినదా(కా సీగువడ (వీడ?) దు 


ఆహిరి 
నే నేరుపవలెనా నెల(తకు నివియలా 
na) 
సాన( బట్టుకో నేరదా సకియ సీమనసు. 


ఫ్‌ గాఢ 
His) {| a 


* CaN 
11 అలీరు 
మయ 


1 ఉం 


1 సరి 


ఉర 1: 


॥పలవి 
గ్‌ 


శృంగార సంకీర్తనలు 


నవ్వులనే నీవింత నాలి నేనేవా.డవౌత 
యెవ్వరు నెఅ(గరా యెమ్మెలే(టికి 
నివ్వగల్ల( గైలాటాలు నే( బెట్టితిననేవింత 
జవ్వని యాపెజ(గదా చల్లని సీగుణము 

జంశకెననే నివప్పటి సందుకొ శేవా(డవౌత 
పొంకాన వచ్చే దేకాదా పొద్దువొద్దుకు 
సం కెదీర నిన్నాపెతో జగడాలు వెట్టితినా 
అంకెల నాపెజ(గదా అచ్చపు సీసాజము 


కందువనింతుల( జూచి కల సేటి వా(డవౌత 
చందమయ్యేకాదా (7?) సారె సారెకు 
పొందితి [శ్రీవెంక పేశ పొరుగున మమ్మిదరి 
టు 
ముందర నాపెజ(గదా ముచ్చట నీవలపు. 
బౌళిరామ క్రియ 
గేరుపరులకునెల్లా నీవు సేసినదే పొడి 
ఆరయ? గడపరాయ అఆఅంతవా(డవౌదువు 
కందువమాటలనే కంకణాలు గట్టికట్టి 
సందడి బెండ్లా దేవు చతురు(డవు 


చందమామగుటుకల సారెనవ్వి వావులెల్లా 
అందలాన( బెట్లుకొంటి వంతవా(డవౌదువు 


పోరచి మోవితేనలు పొదిగి తోడంటు వెట్టి 
సారెకు విందు వెట్టవు చతురు(డవు 
కోరి నిన్ను( జూచితే నాకొనచూపుల ముత్యాల 
హారాలుగా వేసుకొనే వంతవా(డవౌదువు 


వొల్లనే చేతులు చాంచి వుడివోని వలపులు 
చల్లి వుంకువలిచ్చేవు చతురు(డవు 
యెల్లగా (శ్రీవెంంటాద్రినెనసి నావిన్నపాలు = 
అల్లంత నే వింటివంతవా(డవౌదువు. 


87 


॥ నేనే ॥ 
|| Da || 


॥ నేనే ॥ 117 


1 నేరు || 
॥ నేరు ॥ 


॥ నేరు ॥ 140 


‘8 శ్రీ తాళ్ల పాకి అన్నమాచార్యుల 


ధన్నా*! 
నాము సేతువుగా నీవు సరుస రాము(డవై 
యీమగువనెరువులు యివి చూశూాదా 
బొమ్మల విండ్త చేతి పూచి చూపుల యమ్ముల 
కుమ్మరించి చెరి సీపె గుకులేపీం 
పు గా 
ఎమ్ముతించి యురువంక చన్నుల కాంతులు సార 
జిమ్ము పయ్యఎలో( బుట చెండాకీని 
ల గా 
గక్‌_న విసకాండపు కరముల సిన్నిలను 
అక్కజపు నీతో. గోలాటమాకీని 
బెక్కు_చెమట గోరుల( జిందకుండా మీ(టుచు 
cee బుఅఖటకొముల నాదింపీ? 
ఆ ఉలి we 


చిరు మౌోవిమాటల చేకకుల 
ల! 


11 


పంతాల, 
వగిలి నీపెనాపె వండ వైటీ! 


నగుతా శీవెంకపేశ నంటున నీవు గూడితి 
ఆగపడి నీగరిడినన్నిటా మించీని. 


॥ నాము! 
ఆహారి 
ఎమయ్య యిందుకు నిగ్నేమందును 
కౌమించవలదా వేకొని నీవిపుడు ॥ పల్లవి 
గాలించి గాలించి కలికి మాటలాడ్ల(గా 
లాలించవలదా లలన గొంత 


పోలించి పోలించి పొగడంగా న 


ప్పటిని 
పాలించవలదా పయికొని నీవిపుడు 


సోడించి సోదించి సుద్దుల నిన్ను మెచ్చంగా 
ఆదరించ(గ వద్ధా అన్నిటా నీవు 


సాదించి సాదించి సరి నీతో నవ్వగా 


మోదించవలదా మొదల నీవిపుడు 


శృంగార సంకీ ర్తనీలు 11 


కర(గించి కర(గించి కాఃగిట నిన్ను( గూడా. .. 
పొరయించవలదా పొందుల నే౭డు 
సిరులుమింవ(6గ మించ (శ్రీ వెంక పేశు(డుగూడె (చ(డకూడి?) 
యిరువుకోవలదా యచ్చకములిప్పుడు. 


౫ ఎమీ ॥ 150 
2ర-వ రేకు 


మాళవిగొళ 
మాతోనింకానా మన్తాతాయను మాకు (1) 
చేతికి లోనై నమీ(ద( జెప్పవలెనా 
జంగిలి సతుల నీవు సారెసారె నమ్మించ(గా 
ఆంగడి( బడీనవెనీ అన్నమాటలు 
యెంగిలిగా నీబూవి యెవ్వరై నా. జేయ(గాను 
ముంగిట మెరనెను నీముసిముసి నవ్వులు 
చేరి పదారువేలకు నేసలు నీవు వెట్టంగా 
ఆరీతి. బడెనవే సీ అన్ని చేతలు 
కోరికలు మించినట్టి నాలనిసతులచేత 
సీరువంక తుంగై నవి నీగుణాలు 


. _ ౪ పలవి ( 
య 


॥ మాతో ॥ 


॥ మాతో ॥ 
యింపుల రాచకూ(తురునెత్తుక నీవు రాంగానే 


సంపద మించినవి నీచతురతలు 
ముంపున (శ్రీవెంక పేశ ముందె నన్ను( గూడితివి 


చెంపల నిలిచెను నీసిగ్గులెల్లాను. ॥ మాతో ॥ 151 


భైరవి 

చిత్తము రా నేవలెల్ల( జేతువుగాక 

కొత్తలా మీయిద్దరికి 6 గొంకనేలే యి(కను 
నెలవి నవ్వునిండితే సిగ్గులేల పెంచేవే 
నిలువున నవిరెండు నీవొళ్ళివే 

వలపే పూవ(గాను వాసనలు మానునా 


కొలువులో పతితోడ( గొంకనేలే యింకను కె చిత్త 1 
[2 


1॥ పలవి ॥ 
౧ 


40 శ్రీ తాగసాక అన్నమాచార్యుల 


తనువు చెమరించితే తలయాల దా(చేవే 
నినుపుననవి రెండు నీవొళ్ళివే 
మనసు గర(గ(గాను మచ్చికలు మానునా 
కొని తెచ్చేవా బుద్ది కొంకచేలే యింకను 
మజపు - కొంసేను మాటలేల కొదికేవే 
నెజతనాలవి రెండూ నీవొళ్ళివే 
చిలుతలమేలుమంగ (శ్రీవెంక కేళు(డు గూ. 
గుటీయెన పనులకు కొంకనేరే యి(5ను. 
శంకరాభరణం 
నేండె సుక్కురారము నెల(తలాల 
వి (డిమి సవసేయచే షణుగుకాపు 
పన్నీటి కాలువలు పారీనింజూడచే 
అన్నిటా. గొండవంటి శీ హరిమీ(దను 
యెన్ననభిషేకమం;తాలిదె చెప్పేరు వ్‌. 


ను. 


తిన్నని పునగుకాపు డేవుని* (దు 

రాలీని కప్పురరజమిదె చూడరే 
సీలమేఘమువంటి యీ సీరజాతు పె 
తాలమిరఠో శాలువారీ తట్టుపుణు(గదిగోరే 
పోలింప( బుణుగుకాపు పుషషో త్రమునిక్రి 

అలమేలు మంగతోడి హారాలు సేవించే 
వెలయ ధరించెను (శ్రీవెంకశేశు(డు 
పలువిందులారగించె దాగాలు యుయ్యరే 
చెల(గీ పుణుగుకాపు శేషాది పతికి. 

సౌరాష్ట్ర 
ఎ(టిదో నీచిత్తము నేమెజంగమ౫ు? 
| వా(టటమైన వెల్లవిరివారమయా*. 


Le: 


& 
un cc! 


డో |! 


శృంగార సంకీర్తనలు 01 


సిగువడితిమింతతో నెలవి సీవు నవ్వ(గా 
యెగా తప్పొ యేమంటినో మొరంగమయ్య 
దగ్గరి నేవ సేసితి తగినదొరవ్చ ని 
ని.ల గుచ్చితములు గందుయ్య . 1 ఏ(టి ॥ 
వెరగందితినింతలో వేండుకొనే నిన్నంజూచి 
మొర(గులిం దేమున్నవో మొక్కేమయ్య ' 
పురిసీకు లోనయితి మంనీ2వఠ్‌ పు:నప్య 
మెరసి నీతో బెనంగ మేము నేరమయ్య ॥ ఏటి ॥ 
వెమరించితిని నీవు చేరి నన్ను( గూడణాను 
తమక ఎ తడ(వాటో తల(చమయ్య 
అమర (శ్రీవెంక పేశ అలమేల్మంగను నేను 
ఆమిరిన రత: డ్డమాడమ మ్య. | ఏంటి! 15! 
మేంచబెౌళి 
గివారమిన్ని ను సీకంచెనెకు_డు లేకు 
య్‌. వప పో "త్ర కరక “వయ్యా ॥ పల్లవి ॥ 
సేసినచేంతలు నీవే చెల్ల (బెట్టు నుప గాక 
యీసరి మానేరుపులు యేమున్న వి 
సస వెట్టి రాజు వల౫నదే దేవులం ఏరు 
రాసి కెక్క నీసౌమ్చు రకించుకోవ న్యూ ॥ నీవా ॥ 


పెట్టిన సీపంతమే బలుపు సేతువు గాక 
యెప్రిన మాగుణములు యేమి చూచేవు 
అబ కొ పరుసమంటితేనదియే బంగారందురు 
పెటని చోట. బెటి పెద నెయ్యవయ్యా ॥ నీవా ॥ 
అశో ధా © © 
కూడిన సీకూటము 3 గురులు సేతువు గాక 
యీడనే మాయాసోదాలేమున్న ఏ 
యేడను (శ్రీవెంకటేశ యేలితేనే బంబందురు 
. పాడేటివారము నిన్ను బత్తి చేకోవయ్యా. ॥ నీవా ॥ [55 


శ్రీ కా శ్ల్షపాక అన్నమాచార్యుల 


ముఖారి 

ఆయలవాహపే చూచి అప్పటిమాతో నేత 

చాయలనీపని కెంత సాము నేసెనో ॥ పల్ల 
వీడెమియ్య(గల( గాక వీదెమిచ్చే చేతుల 

తోడ( దోడ( బెన(గ(గా దొబ్బ(గలనా 

నోడక నిషూరానకొడిగే సతులను( 

గూడి యేమి సేయించుకొని వచ్చెనో n౪య। 
మాటలాడ(గల( గాక మంచితనమెన నోట 

తేగా నవ్వేటి తన్ను దిట(గలనా 

సీటున రా(గతనాలు నెర పేటి కాంతలను 

పాటించి కలసి యేమి [భమసినా(దో జ ఆయ 
కౌ(గిలించ(గల( గాక కె కొన్న చేతుల గోళ్ళ 

చేంగడేర మొక్క_౮ాను చిమ్మ(గలనా 

వీ(గక శ్రీవెంకటాద్రి విధుఃడిప్టై నన్ను( గూడె 

యే(గి వచ్చి యేయింతులకి బ్ర పంత మిళ్ళెనో. ఆయ ॥ 1! 


227.వ రేకు నాదిరామకియ 


ఎప్పుడును నీమనసు మెర(గని కల లేదు 
ముప్పిరిగొనేటి యిమోసమేలయ్యా ॥ పల్లవి! 
వలపులు సరివచ్చె వనిత యిందుకు మెచ్చె 
వెలిగేల లోనిడి(క విచ్చేయరాదా 
యెలమి సరిబేసికి యిదె సుది నిన్నననేల 
నిలువు నివ్వెరగులు నీకేంయ్యా ॥ ఎప్పు! 
మాటలు తారుకాణాయ మగువకు( [బియహవాయ 
మాటికి నవ్వంగనేల మన్నించరాదా 
తేటలుగా నీనిజాతే తెలిపీ( జెలల కెల్ల 
మూటుతోడి కుచ్చితాలు యి(కనే టు. 


mV! 


శృంగార పంకీ వలు [0 


రతి. దమకము నిండి రమణీభాగ్యము వండ 
కతలేల పంతములు గై కొనరాదా 
యిత వై (శ్రీవెంక పేశ యింతినిక్రై కూడితిలి 


మతకరి తరితీపు మరియేలయ్యా. ॥ ఎప్పు ॥ 157 
కాంభోది 
వట్టి పంతములనేల వసివాడువాడ నీకు 
1 టన సీవా(డనని నిలుచుండరాదా i పల్ల ఫి it 


కలికిచూపులు నీకు( గలువరేకులెకాక 

వెలినుండి యింతలో నే వెట్టలయ్యోనా 

ఫొలసిన విరహాన( టొరలేవు యీడనుండి 

వలచి వచ్చితినంటా వద్దికి రారాదొ ॥ వట్టి / 
కామిని నవ్వులు నీకు( గప్పురవిడేలే కాక 

చే ముంచి మరివేరే చే.దయ్యోనా 

ఆమని యాసలతోడ నసురుసురయ్యేవి ప్రే 

దోమటిమోవితేనలు తొడుక(గరాదా ॥ వట్టి ॥ 
కాంతమాటలు సీకు( గట్టిన ముడుపు గాక 

చింతల నింతలోననే చిల్లరయ్య|ోనా 

యింతట (శ్రీవెంకటేళ యెనసితి విందునుందే 

ఫొంతకు వచ్చినందుకు పూ(౨ మొుక్కరాదా. ॥ వట్టి un 158 

లలిత 

ఎజ(గమైతిమయ్య (మమ్మ?) యిన్నాళ్ళును 

కఖకరి( బెట్ట(గోరే కాతిరీ(డా తాను ॥ పల్లవి ॥ 
పొందులి'పే రేచంగాను పొత్తులు వేడుకలాయ 

సందడించ(గా వలపు చవులాయను 

యిందా(కా( దనమనసెవ్వరిడై వుండెనే 

ముందు వెనక లెంచని మొక్కలీ+డా తాను 1 ఎలి(గ 11 


44 శ) తాళ్లపాక అన్నమాచార్యుల 


యము గిలిగించ(గా గక్కాన నిప్వులు వు 
సేయు చేతనంట(గాను చెమరించను 
పాయపుమదమెవ్వతె పంచనుంచెగే యిన్నాళ్ళు 
చాయలు సన్నెరంగన జస్తైవా(డా తాను 

నక్కున శనయగూడ(గాను 5ిళలయి మోమున నిండి 
నొక్కుచు మోవిమ్యుంగాను నోరూరెను 
యిక) వ శ్రీవెంం కేశు( చెంత (ఛమసి వుండెగే 
మెక్కువ నాతోరమంచె నిచ్చుకుండా తొను. ॥ ఎకు 

నాగవిరాళి 
ఇంటికి రావయ్యా యిరి గే(టిి 


+ - స గా జ నా మ 
కంటగిండ( నొెలింటివంత 
గూ 


ఓ r 
అ i ౪ 1 i ల  ! 
ఓ జో నో త్ల ఎత 


tate 


“సరించి యెటుండినాం సగము మంపచాండనే 
(తల) 


|| ద ot J Pe తే | న. 9 
ఫో ఒమాడీగె Coy wilt ak అలీ 


ఆద ఆఅ అసల లం. ఇ we sy. ళా ఆ 

వ్‌ నా పఆలేలు స్‌ కా iN Dae అయి 

ఆవటించి పూరనె నా నాడుదుమగాని 11 qo: 
న్‌ా 


h 


ససేటి సీచేశతలెల్లా చేరువపుణ్యాలే 
సీ సుడులు విన్నవల్లా సీతితోడి వే 
పాసినట్రి మగువలు పట్లకేక వయసులు 
వేసరి నిన్ను దిట్టుతా వీసుదురు గాని 1 ఇంట్‌ 
కలసిన సీరతులు కందువ పుచితముబే 
సులథాన సీవృ నాకు( జుట్టమ వే 
యెలమి (శ్రీ వెంక కేశ యెరవుల వనితలు 
చలమరివని నిన్ను సాదింతురు గాని. 4 ఇంటి ॥ 
మేచదౌశి 
ఎప్పుడు నీవు వచ్చినా గేమాయను చన 


విప్పించుకొ నే(గాక యేమాయసు 1 సల 


శృంగార సంకీ కినలు 


కు నెలవై నదాన నీచేతిలోనిదాన 
యేకిడ నేనే నుండినాను యేమాయను 
ఆకు మడిచిచ్చేదాన ఆయాలు సో(కినదాన 
యేకొల(ది నుండినాను యేమాయను 
ంతువరుసల దాన వలచివుండిన దాన 
యెంత విరహాన నున్నా నేమాయను 
చింత సీకెక్కినదాన చిగురు(గోరికదాన 
యింత నీవు పెన(గితే నేమాయను 
మనసు నమ్మినదాన మానము సీకై నదాన 
యెనసి నిన్ను మెచ్చితే నేమాయను 
తనిసితి నీకూటమి( దగు (శీ; వేంకటేశ్వర 
యినుమడీంచి నవ్వితే నేమాయను. 
ముఖారి 


మిక్కిలి కళదేరేవు మేలుగా నీవు 
చక్కని సరసానకు జాణవుగా నీవు 
యెప్పుడూను వింతలేదు యేసతుల యడాటాన 
మెప్పించుకోనేర్తువు మేలుగా నీవు 
చిప్పిల నవ్వు నవ్వితేను సిగ్గువడవేమిటాను 
చెప్పరాని మహిమలు సేతువుగా నీవు 
ఆంగళ్ళ ముంగిళ్ళ నల్లారుముద్దు చూ పేవు 
మెంగతనాలు నీసామ్ము మేలుగా నీవు ' 
సంగడి గేం జెనకితే సమ్మతించే వెందుకై నా 
జంగిలి రతులకు వేసరవుగా నీవు 


సేలిచితే( బలికేవు భేదము లేచేమిటాను 
మెలకువగల వింత మేలుగా నీవు 
అలరి (శ్రీవెంక పేశ ఆంటితేనే కూడితివి 
' కలపుకోలన్నిటాను కలవుగా నీవు. 


95 


-1 


il ఎప్పుడు || 


i ఎప్పుడు 1 


॥ ఎప్పుడు ॥ 16+ 


|| మిక్కి.ల H 


2 మిక్కి_లి Ht 


“i మిక్కలి 1 162 


కట్టీ శ్రీ రా క్లపాక అన్నమాచార్యుల 


828వ రేకు (శ్రీరోగ, 


వింగారువంటిదాన పచ్చివిటు/ 3వు నీవు 
యెంగిలి నీమాటవింటి మి చేతు - 

కఠదువగు నీమేను కాంగిం.చంగానె నామై 
చందముగ నిమేనిలచ్చనలంయెసు 
చిందరవందరలై న జీడీవంటి3 వలవు 
యిందులోగే కొనవచ్చె చేమీేతుా 1 దం; 

మొకీ_తి నీపాదాలకు ముందర మొక్కి_నవారి 
యెక్క దో క స్తూరిచొట్లు యిదె నన్నంటి 
మొక్కాలాన ముయికీని యియివంటిదీ వలవు 
యిక్కడనే కొనవచ్చె నేమి సేతురా 

వొగాలు నీకిచ్చి తేను 
పోగులై తోడుతి 
బాగుగా శ్రీ 


11 బి౦7 
పా(గిన నీఎమ్ము లము 
నాపుక్కి_లి నిండై 
వెంక పే; పంటవంటిది వలప్య 


యాగతినే కౌనవచ్చెనేమి నేతురా. గ టంగొరు ॥ 


దేసాళం 
సీకు బాంతే చెలులము నీనృ్య మిట్రిది గొక్ర 
యీకొల(ది నీభావాలేమని నుతింతును 
అ ఇచి 
చెప్పిన ట్రై 


HD 


నేవు చేరి నేనెంత నీ వెంత 
అస్పసము నీ వల పేమని నుతింకు 


చిప్పిలం గొంగ్ప నట్టితే చేతికి లోనై వచ్చేవు 
యెప్పుకూ నీ కృషారసమేవ్వ నుతింతును 

ఆడిన ప్లే ఆడేవు ఆతుమువ 
ఆడిన సీ సౌలభ్యమేమ 
వీడెము చేతికిచ్చి తే వే 
యోడ నీ మంచితన 


| నీకు 
న్ను జేసుక 

ని నుతింతు 

డుక నందుకొ న 


ము యేమని నుతింతున్లు ॥ నీకు 


శృంగార సంకీ ర్తనలు 


గోరిన టై గూడేవు కొంకు గొసరెల్లా మా 
ఆరీతి( జుట్టరిక మేమని సుతింతు 
సారు (శ్రీ వేంకటేశ చనవిచ్చి కలపితి 
యేరా నీ రతికేలి నేమని నుతింతు... 
భై రవి 
శాన. స నన్నియును గలసుసులపుడు 
సీ నేరుపులేర్చడీ లోనికి చే(గరాదా 
చలము సీతోనేల సారె సారెనాపెకు 
పలుకు చెంబడీనే పచ్చి సేసీని 
ఆలవోక మాటలా పెనాడితివి దానికేమి 
సలపుల రఠర3 లోనికి *(గరావా 
నోపగిం గ సీతోచేల కొసరుచునాపెకు 
తీపుల జెంబడి* దిము:రే(ని 
చూపులగే రాజసము చూపితివందుకేమి 
నీపనులు దెలిసి లోనికి చేంగరావా 
వివ్చిచెబ్బ నీతోనేల వేరేవేరే యాపెకు 
మెచ్చుల కా(గిటిలోనే మెప్పించీని 
కొచ్చి శ్రీ వేంక పేశుండ కూడితివి అందుకేమి 
నిచ్చ(బెండాయను లోనికి :(గరాదా. 
భూపాళం 
చవులు నేసుక నీవు సారెసారెకు 
అవసరములతోడ నారగించవయ్యా 
మాటలమూటల చద్ది మనసులో చిలుపౌలు 
యే(టినేసి విందు వెట్టీ నింతి నీకును 
పాటలపంచదారలు పచ్చిమోవితేనెలు నీ 
యాటలాయ చే.డిపే ఆరగించవయ్యా 


97 


"నక ॥ 164 


| పలవి॥ 
గా 


1 కౌన్‌ ॥ 


1 కాన్‌ ॥ 


॥; కాన ॥ 165 


1 పలవి 1 
గ 


4 చవులు ॥ 


(02 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చెలియతమక మెల్లా. చెమటలై కారు(గాక J 
వెలి(బెట్టవచ్చునా వేండుకొనేవు 
మల నేటి జాణని మతకములిట్టివే 
చలివాపి సతులనాసలురే(చ6 జూచును ౪ ఎప్ప 
అంగనరతులచొక్కు ఆతుమలో నుండు(గాక 
సంగడించికేనంటునా సారె నీకును 
యింగితాన (శ్రీవేంక కేశ సీకూటమిగళ్లె 


రంగుగ నీబో.టిమేలు రన్న( బెట్ట( జూచును. 11 ఎప్పు ul 
మాళవ ,శీ 
మటీయే(టి సుదులు మమ్మేమడిగేవు నీవు 
మెఆజసి మీయిక్కు వలు మించెను దోమ్లై 1 పల్లవ 


యింతెని నీవు చూచితే నింగితాకారమెరి(గి 

చింతతోడ( దలవంచి సిగువడెను 

వింతగానందుకు నీవు వెడనవ్వు నవ్వితివి 

పొంతనే కమ్మర నాకె బొమ్మల జంకించెను 1 మళీ 
పడ'(తిని దగ్గ ఏతే భావమెల్లా( దెలుసుక 

చిడుముడి తమకాన( జెమరిం-ను 

బడినే అందుకు బూవుబంతి నీవు వేసితివి 

వొడి( బెట్టుకొని యా కె పుద్దండాన మొక్కె_ను "మం 
అంగన? గా(గిలిఎచితే ఆయముల-పే క్ర(గ 

సంగతిగా( బవళించె శయ్యమీ(దను 

ఆంగవించి (శ్రీవెంకటాధిప నీవు గూడితివి 

వుంగరములా కె వేళ (ళ్ళ?) నొగి మార్పులాడెను. ॥ మణీ ॥ ! 

230_వ రేకు సామం౭౦ 

ఏమని భావింతు నిన్ను నెంతని సంతోసింతు 

(శీమంతు.౧గ నను డిదే చేంనోంయిగి ౧ సల 


శృంగార సంకీర్తనలు 104 


కాంతు(డ నేనెంతాడినా గక్క_దలవు నీవు 

యెంత రాతిగుండెవా(డ వేమి చెప్పేది 

శాంతు(డవో గట్టువాయిజాణతనమో యిసై 

మంతు కెక్కించే నామీ(ది మన్ననో యిది ॥ ఏమ ॥ 
దిట్టనై నేజంక్కిచితే తెమలవేమిటా నీవు 

యెట్రి చలపాదివాండ వేమి చెప్పేది 

గుట్టు నికింతగలదో గుణము చండిపడెనో 

గటిగా నన్నీ డే ర్చే కరుణో యిది ॥ ఏమ ॥ 
విగ నేంగా(గిలించితే బెగడవేమిటా నీవు 

యె: గులెం తెంచనివా(డ వము పి బ్బది' 

సిగ్గరితనమో నేడు (శ్రీ వెంకటేశ నీనవ్వో 


కగ్గులే కేలితివి నాకన్నవరమో యిది. ॥ఏఎమ॥ 176 
శుద్దవసంతం 
చెప్పకున్న దోసము చే(తలెరి(గినవారు 
కప్పిన సంతోసాల( గందువతెర(గరు ॥ పల్లవి ౫ 


కన్నెలాల మీరిద్దరు కా(గిలించేరు చుట్టాలై 

పిన్నలు చన్నులొ త్రీ తీనే పెరిగేపొద్దు 

మున్నాడి యొక్క_రా కరు సుక్‌, గ్రాలాడేరప్పటిని 

కన్నచో గోళ్ళుదా(కీనే కడువా(డిపొద్దు ॥ చెప్ప ౪ 
దిట్ట ముచ్చటలుగా తీపులు మాటలాడేరు 

యి" తేనెగారీ నిప్పలె ర్హించే (7) పొద్దు 

చెట్టపట్టాలు వప్టేరు చేరి పిరుందులురాయ 

బటబయలయ్యా మరుజంన్లు వారేపొద్దు od చెప్ప it 
బంతినే మీరిద్దరును పాదుగా( గూచుండేరు 

గుంతలయ్యో( బరపెల్లా( గూడేటిపొద్దు 

యింత లో శీ) వేంక పేశు(డెననె నిన్నునూ నన్నూ 

.రంతుగా మాచేనాడించే రాజసమీ పొద్దు. ॥ చెప్ప ॥ 176 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
దేశాషి 


మర్మము నీవె యజి(గి మన్నింతువుగాక న్ను 
ధర్మమా గికునాకు( దొరుకొణలయ్యా 


1 ఎలప 
గా 


పఠిదం నామాటకు భావంలరము Woe) 
గధ టి 
చలని నామనసుకు సాక్షివి నీవు 
గా 
₹ఇలముగా నామోముో తీటలక్‌ ఇలు సీపు 
శా 
చెల (దో యింకొ విచ్చిచెప్పశే(టికయ్యాా 11 మర్మ 


చెప్పరాని నాచే/(తకు నెలవినప్పులు 
వొప్పు నావయసునించే వొడివి '' 
ముప్పిరి నాచక్కా(చనమున కచమవు + 
ప్పిల నింకా విచ్చిచెప్ప-(టికయ్యా 
గటి చన్నులపుు(ఏ : నవోరమ నవు 
౬ 
పటిన న్నావతానకు ఫలము నీవు 


యి బ్ర శ్రీ వెంక పేశ యెనసితివించ నన్ను 
i మర్మ 11 lil 


చిటకానని(క విచ్చిచెప్ప/ే( (ట్‌ య్యా. 
బట 


ఓ. Cl 
లో 


1 దుర |, 


లా 


వరాళి 
యస్షు 


శిరసుండ మోకా? “సు ల్రి ఎ 
a చూడేవే ల్ల 


ముర పేన చెలికత్తె మొగ 
చెంతల( దీలువ(గా.. చెరి పూంకుందాన్భ 
పంతము దప్పిన య స్పై పలుక (గాను 
వంతుతో సీ రమణు(డు వద్ద నిసే వుండ(గాను 
మంతనాన( జెలులచే మాటలాడించేవే ॥ శర 


నుకొేగ్‌ 


కొనగోర( జెనకంగాను గుట్టుస bie 
ననుపున నా6టిన ట్రే నవ్వ(గాను 
యెనసి యాతడు నీయెదుటనే పుండగా(ను 
చనవిచ్చి చెలులను సాకిరి గోరేచే 1461 


శృంగార సంకీ ర్త నలు 18; 


వున్న గా(గిలించికే నొండినే సిగువడేవు 
చన్నులు గుంగిన ప్రై సరినొ త్తయగా 
అటా శ) వేంక సేశు(డాదరించి నిన్ను(గూచె 
చెన్నుడం౦టానితని6 జెలితో మెచ్చే వే. 1 శిర n 17! 
5రాళి 
కకళ్కూరితితన మేల కడదా(కాను 
అక్క_రతో నింత నిజమాడి బదుకరాదా it పల్లవి it 
శిరసుపై తల(చాలు చెలిచేతిలోనున్నవి 
యెరవుగ నాతో నీవు యేలటొంకేవు 
నిరతినిందుకు( గాను నీతోనేల అలిగేను 
ఆరుదుగ నీవు నిజమాడి బదుకొరాదా ॥ కక్కూ. 
నిన్నునొ_త్తిన చన్నులు సల(తరొమ్ముననవే 
యిన్నిటా నీవు నాతోనేల బొంకేవు 
సన్నల నిన్ను(దిట్టుచు శనారిభ్ర నా మి 
అన్నిటాను యిక నిజదూడీ బదుకరాదా ॥ కక్కూ. ॥ 
నీయధరము-. తేనె నెల(తపుక్కిలి నిండె 
యీయెడి నెవ్వరున్నారు యేల బొంేవు 
చేయిచ్చి యల మేల్మంగ (శ్రీవేంక టేకు (త కూ దే 
వాయింతినే నేను నిజమాడి బదుకరాదా. ॥ కక్కూ. ॥ 172 
శుద్ద శి 
ఎప్పుడూను నీవోజలిటువంటివి 
తప్పక ఆసతి నీకు. దక్కువా యేమైనాను ॥ పల్లవి ॥ 
పడతి లోలోసిగు పచ్చినవ్వే వెళ్ళుంగాక 
అడిగితే ఇప్పునా ఆదియే(టిది 
కడలేని మగవాని కాతరము జాడిట్టిదే 


గడుసు(దనాననింతి( గాకు నసేయ( జూచును ॥ ఎప్పు ॥ 


98 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


జంో"నల కారాలు చవుల సాకములు 
లంకెల విందులు వెతీ లలన నీకు 
పొంకపు( జూపృులంబళ్ళు పొరినంం పచ్చళ్ళు 
అంకెలాయ “(డిసే ఆరగించవయ్యా ॥ చవ 
౬ 
కరజపు వినయాలు కా?గి* & తిబువ్వాలు 
సిరులతో విందువెట్టీ శ్రీ తి సీకు 
గరిమ (శ్రీ వెంకటేశ కలసితి రిచరును 


అరుదాయ నేండి ప్రే ఆరగించవయ్యా. " చవులు ॥ If 
కాందోది 
ఎరవుగా నీవు నన్ను ఇందరివలె. జూచేవు 
దొరతనమే కాక దొమ్మి నేసేనా ॥ పల్ల. 


వలపు సీ జల్లి వానికి బెనగే( గాక 
చెలులతో జగడాలు ససేదాననా 
పలుకుల బువ్వాలంంతిః వ్‌ గాక్ర 
అలుకలు షద మాటలాదేదానా ॥ ఎర్‌వ్చ 
యింగిత మెరిగి నిన్ను నింటికి. బిలిచే( గాక 
కొంగువట్టి తీసి యింత కొచ్చేదాననా 
పొంగుచు నివద్దనుండి బుద్ది చెప్పేదాన( గాక 
సంగతి దెలియకింత సాడిండేదాననా ॥ ఎరవు 
కప్పురము నోరికిచ్చి కారాలు శే(చితి. గాక 
చిప్పిల సీమోవి గంటి స నేదాననా 
ముప్పిరి (శ్రీ వెంకపేశ ముంఏ నన్ను( గూడితివి 
అప్పసపుదానంగాక అటువంటిదాననా. ॥ ఎరవ్చు॥ 16 
సాళంగనాట 
పేరు కుచ్చి యాతనిత్రో పిలిపించుకోవలెనా 
చేరి వీడెమియ్య(గదే సిగ్గులింకా నే(టికి 


౧౪ 


సరి. సీవృ నవ్వి త సరసానం నె కొం 
రా 

మురపుగా( జూచితేగే యియ్య 5 నుట 

గరిమ మాటాడితే? కంకణము గట్టుకొంట 

weg రాదే యేల జాగు _. వేవ్‌ i “పీరు it 
చేరి తిటి.ప్పుచే చేం(తల' లోనౌట 

లం 

సారె. బయ్యద మూయుపే చవి చేంచుట 

కోరగా నానవె బుట గోరికొనకు లోనౌట 

కూరిమి చేకొని రావే గుట్టింత చూపక ॥ పేరు ॥ 
మెదురెదురనుం పేనే యిచ్చల సేసివెటుట 

వం డై చెక్కు చేయంటితే నింపు చల్లుట 

అదన (శ్రీ శకట న ల రౌ నిన్ను6€గూడె 


కరి రతా తప వగెపకు ॥ పేరు ॥ 168 
120వ రేకు డేవగాంధా 
ఆయమంటి మోవితీపులాన(* గాదా 

వోయమ్మ వద్దనున్నా(డు వూరకుండ నే(టికే ॥ పలవి ॥ 


చేకు_ నొక)_( టొదులేదొ సేదదేర౭ బొ ఏళేదొ 
రగ రా ౧ a 
గుకక పతి( గా(గిట( గూడ(గ రాదా 
మెక్కుసప్పు విరహాన విసిగికివిందా(క 
- యికి )_ డికే పతి వచె నిళే లేనా ॥ ఆయ ॥ 


సవ్వు నవ్వ వేళలేదొ నమ్మికకు వేళలేదో 
పువ్వువలెం గా(గిటను పొదుగరాదా 
దవ్వుల నున్నా(డంటా తమకించితివిందా(5 


మివ్వల స్‌ గుబ్బలం చి నిక జాగువలెనా 1 ఆయ ॥ 
మాటాడ( దతిలేదొ మనసియ్య( దతిలేదొ 
గాంటముగ దెరవేసి కలయరాదా 
యే(ట వెట్టి (శ్రీ వెంక కేశు(ది దె నిన్ను(గూడె 
; ఆయ ॥ 169 


ముగ మన్ని౦చె నింక నెదురేదే. 


+4 శ్రీ తాళ్లపాక ఆగ మాదారుం 


కాంటోచి 


ఎట్టు సేసినా( జేయుమిక నాత(డల్లవా 3 

పట్టరాని (వకముతో పానుపుపె ే జ్ర 1 పల్ల! 
కప్పురపుమోవి నీవు కాంకుని*. జూప(గాకు 

దప్పిదేరీ నాత(డదే దప్వులనుందే 

చెప్పరానిచే(తలు చేరి నీవు నేయ(గాను 

చిప్పిలీ నీరతులను చి త్రములోగే fae 
నన్నుల( బయ్యద సీపు జారణ(రోయ!(గా నత(కు 

కన్నుల పండుగ సేసీ( గగనుండే 

వెన్నెలనవ్వులు నీవు వెదచల్ల(గా( జూచి 

మిన్నక మోముననెల్లా మించీని కళలు 11 ఎటు 

చివ్వన దగ్గ) స శ్రీ వే పంసీరుంలం సూయా 

జవ్వనాన ఫలమంది సరుంనుండె 

రవ్వగా సరసము నీరపముగా నాడాను 

బువ్వపువిందులు చేత థోగింవీ నిపుడు 4ఎ్టు॥ | 

పాొడ్తి 

చూడ నిట్టున్నాండపు సోదిం చూచితేను 

మాడకు వేగురి(దెచ్చే మతకమెర(గను ॥1 


బ్ర 
ఏ౮ 


తగిలి యె వ్వ తెయెనా( ఎప్ప న. జూచితే 

జిగురంటిన ప్తేకాక చేరి షా 

మగువ భ్రమయించును మగవాని నందురు 

మగువల మించితివి మహిమరెర(గగు ॥ చూడ 
సీ(టుక త్తె యెవ్వతైనా సీతోను మాటాడితే 

వేంటమేకమౌంగాక చేరె పాసీనా 

మా(టల పందిలి వెట్టు మానిని యందురుగాని 

మా(టల గుళ్ళుగట్టి మము నింతసేసే ॥ చూడ 


శృంగార సంకీర్తవలు 1/15 


గౌలసితే సీ ముందర! దోరాక యెవ్వై నా 

వలలకు లోనేకాక వడి దాసీనా 

యిల లక్షీ (శ్రీ వెంకపేశ నీ వురమెక్కెను 

మలసి నా పుర మెక్కి మన్నించు టెర(గను. ఇచూడ॥ 17 

నాళం 1. 

మొగమోటమున నీకు మొక్కే ను 

త గపుల(బెట్టుకొని దగ్గర నున్నా6దపు 1 పలవి ॥ 
)రుపుగల మగువ విన్ను( బిలిపించితేను 

వోరుపుగలిగినా పె వొద్దం గూచుండె 

చుర ఎరి నవ్వరామి మెలు€తను దూరరాదు 

నీరుివంకతుంగవలె నీవున్నా(డవు ॥ మొగ ॥ 
'న్నులు గొప్పలై నాపె గక్కన సన్న నేసితే 

చన్నులు పిన్నలైనాపె చల్లి వలపు 

నిన్ను€  కొన(గరాదు నెల(త( బొమ్మనరాదు 

4. 

అన్నిటా రొంపికంబమవై సీవున్నా€డవు ॥ మొగ 
ఆయాలు సోంకించినాపె అపై నిన్ను! గూడితేను 

మాయలు నేరిచినాపె మరి. గూడెను 

యూయెడ (శ్రీ వెంక కేళ యిద్దరి మిమ్మనరాదు 

పాయక నా వురముపె పంతాననున్నా(€డవు. 

యులు 
మెంచబెళ 


॥ మొగ ॥ | 78 


ఎవ్వరు బుద్దిచెప్పేరు యిద్దరికి మీకు వి(క 
అవ్వల నివ్వల నీవే ఆదరించు మీపెను 
పుచ్చరపు సతులతో మారుమలతువుగాక 
యిచ్చకపు సతితోడ నింతగలదా 
తచ్చి నీకు కుంచవేసి తలవంచుకున్నదా పె 
“చ్చి నీవైతే మోనాన గుట్టుననున్నా(డవు 
{4 


4 పలవి ॥ 
దొ 


i ఎప్య tt 


[04 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పంతపు వనితలనె ఎటు నొదింతువుగా- 
చింతించే నీవవిచెలి( జిమ్మి రే(తురా 
మంతనాన విడెమిచ్చి మానాన మశీి(గీనాపె 
రంతుల నీవై తేను రాజసముచూ సేవ్య 

వేసాల మగువఐతో విజ్లపీ(గుదువుగాః 


ఆసపడ్డకాంత నింత ఆలయింతురా 


In 


పాసిన కా(కలుడీర పొచము శా ల్తీనావె' 
(శ్రీ సతీశ కూదితివి (శ్రీ వెంకకేళుండవు. 
491.వ రేకు కన్నడగాళ. 
ఎవ్వరి మడిగేవు యేమని చెప్పేము గేచు 
జవ్వనవు నీ పంతము సంగడి నేవున్నద్ది. 
ఎడి(తి మాటలలోని భావము దెలుసుకొంు 
అడరిన నీ మోహమందేవున్న ది 
తడబడే మతిలోని తల(పు దెలునుకొంశే 
విడువని నీ నేర్చు వెనకనేవున్నది 
అంగన నవ్వు నల్విన ఆయము దెలుసుకొం"కి 
అంగవించ్చే నీ థోగ మందేవు 
సంగడినాడే 


లీ ఎవ్వ nh! 


అం ర 
HO. 


1 ఎవం 


న్నది 
సరసములే తెలుసురొంపే, 
చెంగటి జాణతనోలు @ చేతిలో నేవ్వన్న వి 
యింతి కొ(గిలించుకొన్న యితవు దెలుసుకొంశ్సే 

అంతటివేడుక నీ యాత్మనున్నది.. 

వంతుల (శ్రీ వెంకచేళ వనిత( గూడితివిళ్లే . 
మంతనాలన్నియు నీ మర్మములో 

రామ(కియ 

ఇంక నేమి నేయంగం మింతకొంపే రావయ 
అంకెల మా యింటిలోని కొసపడవారము 


1! ఎవ: 


“లట 
నున్నవి. ॥ ఎవ్వ ౪ 18 


శృంగార నంకిర్తనలు 1౧07 


అంగన లేమిటివారు ఆయము నీ చేనున్నది 

సంగతిరి(గి నడ పే సరవి నీది 

వుంగిటిగా( గోపగింతు మొకమారు నవ్వుదుము 

యెంగిలిమోవి బ_త్తేల నేలకొన్నవారము 1 ఇంక | 
ఎడ(తు లెంతటివారు భావము నీ నేర్చినది 

విడువక భోగించే వేడుక నీది 

చిడుముడి జంకింతుము చెక్కు ల బ్రైనొక్కుదుము 

తొడసోంకిన జీతాలదొమ్మిపౌ.జువారము । ఇ౦క ॥| 
నిత లెందలివారు వలపు సీ వసముది 

ననుపుగా(గూడిన యీ నటన నీది 

కొనగోరంటింతుము మొక్కు_దుము (శ్రీ వెంక పేశ 


వొనరిన నీ రతుల వూడిగపువారము. ॥ ఇంక ॥ 112 
ఆహిరి 
మానినినింతే నేను మన్నించవలా 
యేనాట నావల్ల గుణమీపాటి చాలదా ॥ పల్లవి | 


తనువు నీకప్పగించి తమకాన భోగించ6గా 
మన సేమి సోదించేవు మరియూనన్ను 
ఘనులకు నిమ్మపండు కానుకగా. బెట్టితేనే 
_ లనివొంది పదవులు తామే యొస(గుదురు ॥ మాన ॥ 
సూపులు స్నీపెనిలిపి సుద్దులు నే జెప్పంగాను 
తీపు లేమి వెదకేవు దిష్టించి నన్ను 
మేపుమీరిన దొరలు యేపాటినుతించినాను 
"పైపై నందుకులోనై పమ్మి కర(గుదురు 


ఆన్నిరతులకులోనై. ఆపే చొక్కి_ంచ(గాను 
చన్ను లేల గోరూ(దేవు సారెకు నన్ను 
యున్నిటా (శ్రీ వెంకటేశ యీ కతలు నీచెలుల 
_.. శెన్నికతో నానతిమ్మా యి'్టే నిన్నుమెత్తురు. ॥ మాని ॥ 


॥ మౌని ॥ 


18 


108 శీ తో శ్లపాక అన్నమాచార్యుల 
మధ్యమావతి 
ఇకై (నే?) సీస వెట్టి నీవు యమరేవా నీపనులు 
బట్టగు త్తలై నవారు ఫలమందకుందురా it పల్లవి 
యేలుగొన్న వాడవు నన్నేల డిగవిడిచే 
చేలకొంగు వట్టి యింత నేతువుగాక 
బాలకి= యెంత సిగ్గువడినాను నీకేమి 
కూలిచ్చినవారు పనిగొనక విగుతురా i ఇక 
మాటణాడినవా(డవు మన్నించ కేలపౌయ్యేవు 
వాటముగా నీయిచ్చకు : త్తువుగాక 
సీ(టుతోడ వేడుకకు నిదించితే నీకేమి 
గూ(టనున్న వక్షీ చేతవేటాడ లో(గేరా it ఇ 
కూడినవా(డవ నామె గోరూ(దకేల చిక్కేవు 
మేడెషరతి(. జొక్కించి దింతువుగా; 
నీడనె (శ్రీ వెంకటేశ నే నలసితే నీకేమి 
వాడు(జేన వానగురిసి వరదచారించునా. 1 ఇక్రై॥ It 
కన్నడగౌళ 


హత్తి రాజసపువా(డ వయినా(గాని 


చిత్తమువచ్చినయట్లు నేతువుగాని ॥ పల్లవి: 
చనవు గలిగేనంటా సారె సార మాటలాడె 

విని విని నీవేమి వేసరకుమీ 

మనసున. గలదెల్లా మరిదాంచనే నీకు 

మునుకొన్న సతులకు ముచ ఏటి స్వభావము ॥హాొత్త' 


నిండిన మందెమేళాన నీతో సరసమూడేను 
ఆండనే అందుకు లోనై అఆలయకుమీ 
వుండిన దున్న క్రేకాని వూరకే కల్పించనోప 
నిండు గరితెలాడితే నిజమునిషపూరము 1 సాల్‌ 


శృంగార నంకీ ర్లీనలు | 1౫. 


కాతరాన నిన్ను నిప్టే కాంగిలించుక కూడితి 
నాతమకములుచూచి నవ్వేవు సుమ్మీ 
ఘాతల (శ్రీ వెంకటేశ క కొంటివి నిన్ను దూర 


రాతిరింబగలునుండి రతుల( జోొక్కి తిని. . it హత్తి n 105 
దేసాళం 
అవునే యింతేసి నేనేవపుడే నీవు 
చవులు సేసి యిచ్చేది జవ్వనమేకాదా ॥ పల్లవి ౪ 


సిగువడ్డవారికిని చెక్కిటి చేయేమర(గు 

దగ్గరి రాగదవే ఆతండు విల్చీని 

క/ఏలేక సీవంటి కన్నె లేకారా పతిని 

యెగులు( దప్పులుసో(క నెలయించేవారు 1 అవు ॥ 
నెలవి నవ్వేవారికి చేతిమొక్కులే మరంగు 

తల(గకుండ(గదే ఆత(డు ముట్రీని 

మొలచిన సీవంటి ముగ్గలేకారా పతిని 

తెలిపి రతికి(దీసి తెమలి(చేవారు ౪ అవు ॥ 
కా(గిట(గూడేవారికి కనురెప్పలే మర(గు 

- (గకువే కూడెను (శ్రీ వెంక టేశుడు 

మా(గినమోవి నీవంటి మానాపతులేకొరా 

రా(గలై యీతని( బొంది రవ్వ కెక్కి_నారు. ౪“ తవు ॥ 18h 

232.వ రేకు సాళంగనాట 


ఇన్నాళ్ళు నెర(గ మైతి మిదివో తాను | 
పన్నుక వూరక వొడ(బరచీం దాను అ ॥పల్హవి॥ 
తలంపే తెలిసితేను తాం దానే కదవే 
నలువంక నూరకే నవ్వీ( దాను 
వెలియల్లా( జూచితేను వెల్లవిరి గదవే _. 
పిలిచి నాతో నానపెటుకొనీ( దాను + తిన్నా! 


ptt శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆడుగ(టోతే సుద్దులు ఆంతా మేలేకదవే 
కొడిమె లెంచేనంపే( గొంకీ( దాను 
చిడుముడి.. మొక్కి. తేను సిగురే(గీళ గదవే 
బడిబడి మీ(దటికి బాసచేసీ. దాను ఇనా. 
కన్నుల నే( జూచితేనే గట్రయాయ', గది వే 
యిన్నిటా శ్రీవెంక టేకు డెననె( దాను 
విన్న వినికెల్లా “(డు వేడుకలే కదవే 
మన్ననలు నాకిచ్చి మచ్చికాయ( దాను.. (ఇన్నా॥ | 
ముఖారి 
ఇందుకు(గా((బతివాదాలేలే విభునితోడ 
పందెమువలె గెలుపు పై పెనేవుండును ॥ పల్లవి 
పుచ్చిక నేసీ నతడు మారుమాటాడకువే 
కుచ్చిపట్టి కా(గిలించికూడె నిన్నును 
వచ్చిరాని పందెమువంటిచే యీవలపెల్లా 
కొచ్చి లోలో? దల(పించుకొంటా( దానుండును 4 ఇంప. | 
చెక్కులునొక్కీ నత(డు చెమరించీ తిట్టకు వే 
పక్కున ని స్షరాంగిటంబిట్టీ నిన్నును 
చ క్కైరబొమ్మ వంటిది చవిగౌంపే నీవలపు 
Sr ల యెక్క డ( జిక్కించుకొన్నా నింతా( దీపైవుండును ఇ ఇందు |! 
మేలెను (శ్రీ వెంక కేకు, డెగ్గులేమీ నెంచకు వే 
లాలించె రతుల( బెక్కులాగుల నిన్ను 
. _ పొలజలధివంటిది పచరించిన వలపు 
వేళ నెంతవాడినాను వెలితిగాకుండును. ॥ ఇందు॥ 11౫ 


రామ[క్రియ 
ఎమనునో దగ్గరంటో ,యీవేళ నే జైనక్తిశే 
కొమించి కామాంధకారానన్లున్నా (డు ॥ పల్లవి : 


శృంగార నంకీ ర్తనలు 


నవ్వు నవ్వునోప నానాలికా(డు రమణు(డు 
అవ్వల శిమనునో యనీకొక 
దివ్వెచ్సు బొద్దుదా(కా తిరిగివచ్చి యింటిలో 
వువ్విట్శారుచు నసురుసుర వున్నా(డు 
ఒంతమాడనేర నాపల్లటీ(డు నాయరు(డు 
అంతరంగము డెలిసె ననీకాక 
బంతుల చుట్టాల కెల్లా పనురెల్లా జేసివచ్చి . 
అంతట బొానుపుమీ(ద నలసివున్నా(డు 
కమ్ము చూడనోప నాగబ్బి శ్రీవెంక చేశు(డు . 
అమ్మలాల నన్ను( గూడే ననీకాక క 
; మృతించి సతులతోసా ములు సేసివచ్చి 
కుమ్మరింపు సలం. సస న 
సౌరాష౦ 
yey 
నామర్మ మిట్రిది యి(క నీమర్మ మానతీరా 
యీ మేర(జూచినవారి కెంతబంటోయి(కను 
మక్కువ నీతో నేను మాటలాడినంతలో నే 
పుక్కిటిబం టె (టా?;)యరా పూ(చి వలపు 1 
చెక్కుల చెమటలెల్లా చెరువుల వానలాయి , 
యిక్కడ నన్ను జూచి సీకెంతబంటో యి(కను 
కన్నుల సీరూపుచూచి కర(గి గుండెలుమో(చి 
చన్నులబం టె(టా?)యరా సరివలపు 
వున్నతి. మోవితేనియ లువ్విళ్షారంగ( జొచ్చె 
యిన్నిటా నా జ 
కలసి నీవద నేను గటిపీ(టపె( గూచుండి 
మొలబంటియాయరా యిమ్ములవలపు . 
కులికి (శ్రీవెంక మేళ కూడితివి వయూమద  _ 
మెలమి మడుగులుబ్బె సంతబంటోయి(5ను. ' 


కోడె తి వెంతబంటోయి(కను _ _ 


. 


11 ఎమ || 


. విపు (| 


oa ఎమ॥ 189 


॥ నామ ॥| 


il నామ || 


| నామ ॥ 19 


hit శ్రీ తాళ్ళపాక అన్నమా కౌార్యుల 


కొండమలహారి 

ఇన్నాళ్లునజి(గ మైతి మిం తేసిసుద్దులు 

విన్నవి రాంగారా(గా వెల్ల విరులాయను ౪ పల్ల! 
మంతనాన సీతోను మాటలు నేనాడినఏ 

యింతులెల్లా నాడుకొనే రిడేమయ్య 

చెంతల నీవింతేసి సిగ్గులు విడిచితేను 

కాంతలు నీతో ఫొందుగావించుపే నేరమి ॥ ఇనా 
రతివేళ నామేనరచించిన సీచే(తలు 

సతులెల్లా సోదించేరు సారెసారెకు 

యితవై సీవాడికకు ముంతే వెరవకున్న 

హితులూడిగాలు వేయనే(టికి సీయెడకు ॥ ఇనా 
గనుపున నీవు నేను నవ్విననవ్వులకును 

వనితలెల్లా మెచ్చేరు వద్దనున్న ప్రే 

యెనసితివి (శ్రీ వెంక కేశ నన్నింతేసిగాను 


చనవరులకును మృాతియాయ నిపుడు. * ఇన్నా ! 
చారి 
డగురువంటివా(డపు చెలులంగ టే విడువవృ 
ఆగపడి యింటివారు ఆన్నంతా( గలిగెను ॥ పల్ల 


ఎక్కని నీమాటలకే చెమరించె మ( మే?)నెల్లా 

తక్కిన చేతలు వింటే తలంపెట్టౌనో 

ఆక్క_జపు నీవినయ మాయనాయ( దనిసితి 

మొక్కే_నన్నా విడువవు మొలవ ప్టేవిప్పుడు 4 డీ? 
వెడ నీ నవ్వులకే వెరగందె నిలువెల్లా 

ఆడరి నీవద్దనుంకే నాస యెంతౌనో 

మిడిమాలపు నీమెచ్చు మేలుమేలు కై కొంటి 

వడి నోపనన్నా(టోవు పచ్చి కాంగిలించేవు ॥ దీ 


శృంగార సంకీర్తనలు 


కన్నుల నీచూప్పలకే గరివడ( బులకించె 
చన్నుల నిన్నాావేను చవి యేరీతో 
పన్నిన శ్రీ వెంక టేళ బాపు బాపు కూడితిమి 
సన్న నేనినా. గొంకవు సారె మన్నించేవు. 
01వ రేకు శంకరాభరణం 
నేరుపరి విన్నిటాను నీకు నే లోను 
కారముగాదు కపము కాసివయ్యా 
పలుక నేరిచి తేను బయలెల్లా( దిందిలి 
చలము సాదించితే శశియేరవి 
యెలమి నీమాటలకు శదమురాడగలనా 
రి_సి కాంగిరించేవు కానీవయ్యయి(క ఏ 
వస నిలిరికే వే(దైన( జలు 3 
రాసి దంచదొరకొంపే రాయేపింక 
ఆసపడి సీ వన్నం pe "డ్డ SOF 
వై నేసుక నన్నంపేవు కానవయ్యా 
గారఎంచి కూడితేను కా(గిలే చెమటనీరు 
గోర గీరందోతేను గుంతేయ ఎ 
సారపు శ్రీ వెంక టే? సన్న నేయ(గలనా 
కారణాన( గూరితివి కానీవయ్యా. 
నాట 
ఏటికి దగ్గరేవయ్యా యిదేమి నీవు 
మా(టునసుందాన( జన్ను మొనలు దా(కీని 
పచ్చని చీరగట్టిన బలుదొరనంటానే 
కుచ్చుల పీలిచుంగుల కొంగువ స్టేవు 
దిచ్చరి చెంచువారికి దేవరకు నేమిపని 
ముచ్చట లాడ(గ6 జన్నుమొనలు నా(టీని 
15 


[138 


౪ జిగు ॥ 192 


1 పువి॥ 


॥ నేరు 


॥ నేరు ॥ 


॥ నేరు 4 193 


॥ పలనవి 


1 ఏటీ 1 


114 శ్రీ రాళపాక ఆన్నమాచార్యుల 


రొమ్మున( బూసగల వురుటు నాయ(డనంటానే 
బమ్మరపోవుచు సూప నొరనేప్ప 
దొమ్ముల మేనువారిః రొత్తవారి "(మాట 
ముమ్మాటికి ఏను చన్ను ముగలు డాడీని 
వెక్క_సపుకొ ౦డ ఎ ఇంకోక డతినం రె 
కక్క_సించికూది మము ( గాంగిలి.చేవు 
తక్క_క మంకువారికి చం గొల్లం సల రలు 


మొక్క లీ(డ నాదణ్నియుగేయ డాగీని. 1 ఎంటీ; 1 
లై:ర్‌ పి 
Gee 


ు టీ యేవి నో జ్య nd SE CC NE 
మ a ww ౪ pr 0౪ త ఖం రు ఆ క ww 
we 


వెజపులెల్లా( దీర చేకొని గాక 


జ 1 పరిట 
గొ 
అ శ హ్‌ ఫీ ఇ స ధ 
ఆసగలిగినవొా(౫డు ఆత(డు రుచి కలం 


వేసరునా మీద మీద చేముచేకాక 

రాసికెక్క నంతేసి రతి నంయి_తువట 

మోసపోయిోగా సీకు es సాక ౪ మటీ 
ఎపి వలచినవాండు పంతపు సీచేవల:న 

కోపగించునా మరి( గోచేచేకాక 

తీపుమోవితీనెలిద్చి తెలిపి చొకి_౦తువట 


oy 


ళా 


వేోపననసిన సి నిన్ను ఎ పొడ(బరచీ(ంగాక ॥ మథీ 
కొ(గిట( గూడినవా(డు కదు గిడెనబులకు 

లో(గినా యెంతే ణా య. 

చేంగదేర గూడితివి శ్రీ చె 


జ 
గం 


దా(గీనా నీయింప్పులకు( a ॥ మటీ॥ 199 


— బొద్దులేదా అప టికు 


వానె లేవయ్య జాగులెండా( 


శృంగార నంకీ ర్తనలు 115 


ఆంగమెల్ల  జెమరించె న ప్రే గందము గరంగె 

సింగారించుకొన్న కొప్పు చీందరరే(గె 

యెంగిలి వాయ(గ నీకు నిడే జలకమువ బ్రై 

సింగతిగొ లేవయ్య జాగులెందా(కాను 1 ౮ల॥ 
పుంర్‌లు గడునిండె బుసకొా చెల(గె 

లేలుపికీ_ కనుచూపు తేటవారెను 

దిలుపుసత్తు వరాను పాలుగేయి( దెచ్చితిని 

సళుపక్‌ లేవయ్య డాగురెండాకాను ॥ అల ॥ 
మామున€ గళలుముంచె మోనిపై ౯(తలుూూంగె 

నాముతో (శ్రీ వెంక పేళ నన్ను గూడితి 

చేముట్టిచ్చే మాటుమంము చెనకుల నాతోపొందు 


జామాయను లేడయ్య డాగులెందా(కాను. "అల ॥ 196 
సామంతం 
ఆసతి మర(గువా(డ వన్నిటా నీవు 
మోసపోక నీవాపె ముదులడేరాదా ॥ పల్లవి ॥ 


వేప ప్రేవు నీకు నే( చెప్పినట్టు ససేంగాని 

ఆపె నడిగి రారాదా ఆమాటే 

దూపిరేవు నీచే(తరు( దొరలకుందాననంటా 

చాపలాన నీవాపెను సమ్మతింపించరాదా ॥ ఆస ॥ 
పైకొనేవు నీకు నే/ బనులునే సంగాని 

ఆకాంత( దోడితేరాదా అప్పుణగాను 

కాకరివై దూరేవు గక్కన విడెమీనంటా 

పోకుల(టోక నీవాపె( బూ(ట వెట్టరాదా ॥ ఆస ॥ 


పూవులవేనేవు నీకు పొందై వుందే(గాని 
ఆవనిత( గూడరాదా అప్పుడే ముందే 
(శ్రీ వెంకటేశ నన్ను. జెందితివి ఆలనంటా 
కావించే(చా?) పెకు( జెల్లెలి(గా నన్ను( జేయరాదా. ॥ ఆస ॥ 197 


110 శ్రీ కాక్లాక ఆన్నమాదార్యుల 


గొళ 

ఎవ్వరికి( గలద య్య యిటువం: నేరుపు 

దవ్వులనుండ(గా నీవు తావులిచ్చేవు ॥ పల” 
వెల(దు లెవ్వరి(గన్నా వింతలేదుగాన నకు 

సులభాననే దొరకు( జుట్రరికము 

మలసి చల్లలమ్ముక మందనుండిరా(గానే 

కలపుకోలు(చనాన' గా(గిలించేవు ॥ ఎవ 
ఆంగనల( గంసే వావుల ప్రే సీకు వొరకు(గా 

చెంగటనే చెట్టడువ( జేట(డేసి 

ముంగిటనే పాలుగా(చి మూల( దోడంటు వెట్ట(గా 

సంగతిగా నప్పుడే మంచమువంచేవు ॥ ఎవ్వ 
పొరుగు సతులుండితే పొరచి వేడకలౌ(గా 

దొరకొలుదాసికి( బొందులు దా(తే 

యిరవై (శ్రీవెంకపేశ యిటు నన్ను. గూడితివి 


తెర వేసి వ_షల తీపుచన్లవు. 1; ఎవ్వ॥ | 
234_వ రేకు శేదారగౌళ 
ఎందువోయితి విందా(కా యెక్క డసుందె సీనేర్చు 
ఒందికు నప్పుడాతని పట్టుకుండ వలదా ౪ పన్లిః 


నేనాతనితో నవ్వితే నీకేరే చింత 

నాననిచ్చి నీపూ( గొంత నవ్వరాదా 

సాన(ెస్టె(ట్ట)త(డు చూపు జళిపించేయపడు 

మానుపరాదా నీమగని సన్నలను ౪ ఎంద 
చెక్కాతని నేనొక్కితే చిమిడేవదేము 

చిక్కనిచ్చి సీపూ( జే(త సేయరాదా 

మక్కువ నాతడు నామర్మమ-పేయపుడు 

నిక్కి కోపగించరాదా సీపతినెమ్మెలను 1 ఎంద 


శృంగార నంకీ ర్తనలు 


కలసిచే సీవితని గద్దించే వెవ్వతవే 
వలసినప్పుడు సీవూ వంచుకోరాదా 
డైలమి శ్రీ వెంక కేళు( డెలయించేయపుడు 
వలపించి నీవిభుని వంకలొ త్తరాదా. 

సాళంగం 

సీయితపవు దెలియక నే వేగిరపడరాదు 
యీబుడ నీయాలనై యింటనే వుందానను 

సార నేనవ్విన నవ్వు చలువో ఉే(డో 
ఆరీతి నీమతి. గల్లూనలవయ్యా 
! రుకొద్ది తామరనై నీతో. బొందు నేనేను 
పేరబెట్టితేవలపు పిండంతేనిప్పటి 

పలికేటి నామాట పలచనో చిక్కనో 
అలరి నీకు( దోచినట్లానతీవయ్యా 
బలిమికొద్ది పంతాన( దిటి నిన్ను బెన(గేను 
వలచినవలపులు వచ్చినంతేలాభము 

కూడినట్రి నాకూటమి కొసరో పిసరో 
ఆడినంతా నియ్యకొ నే నానతీవయ్యా 
పడుక శ్రీవెంక కేశ వెన్నకొ ద్రేనెయ్యా 
తోడరా(గా వలపులు తూరినంతేవాకిలి. 

సామంతం౦ం 

వ౭(గ యివిగొన్ని వట్టి వేసాలు 
అలసితివన్నిటాను ఆయనాయలే వే 

చిక్కని చెమటలకే సిగ్గులు వడేవు నీవు 
యెక్కు వనిట్టూర్చులకు నము సనన 
నెక్కొాన్న రతిచిన్నలు నికలనే వేగెనకే 
ముకు... నబంటి ధ్రోగించే ముగుదువా నీవు 


117 


* ఎందు ॥ 1)! 


1 పలవి॥ 
గ 


॥ నీయి ॥ 


8 నీయి ॥ 


॥ నీయి ॥ 200 


4 పలవి |! 
డ్‌ 


1 వలె ॥ 


118 శ్రీ తాళ్ళపాక అన్నమాదార్యుల 


ఆలకల చెదరకు నృప సిరసు వంచేవు 
యెలమి( గన్నులతేట లెందుబె స్రేవ 
నే డ్‌ చా 
నెలకొన్న యీవన్నెలు నీవల్ల గ వచ్చిన టే 
కలగంపగా( గలే కన్నెవానీవు క్‌ 


er 
౮ 


బొట్లు చెదరినందుకు పొంచి తెరలు వేసపు 
యి ఖై సీమోము కళలెట్టు దా(చేవే 
నెట్టన (శ్రీవెంక టేకు నీవేకూడితివ పే 
పటము గట్టర పొందే డాలవా నీవు. ॥ వలె ॥[ 0: 


ఆవూరి 

తప్పులెంచవని నిన్ను దగ్గ ఎతి నిటుగాక 

వొప్పగించే వీరాల కోపుదునా నేను ॥ పల్లవి. 
చిక్కని నీనవ్వులకు చే సేటి చేతలకు 

యెక్కువగా నింతేసి మోహించితి(గాక 

తక్కు_ల నీగుట్ట కు తచ్చనే సెన్నలకు 

వొక్కమా( టే యీపనులకోపుదునా నేను ॥ తప్పు: 
కన్నుల నీమొక్కులకు కరుణారసానకు 

కన్నెనయ్యే సీకు తాళి గట్రతింగాక 

మిన్నక నీమేకులకు మేరలు మీరుటకు 

వున్నతి నీరా(పులకు నోప్పదునా నేను 1 తప్పి! 
కలిసితివి రతికి. గడలేని మన్ననకు 

పిలిచి సీకే సేస వెట్టికింగాక 

యెలమి ఢ్రీ వెంక పేశ యిట్టి సీవినయాలకు 

వొళవుగా సిగ్గువడ నోపుదునా నేను. ॥ తప్పు ॥ 20 

మాళవిగాళ 


ఇంక నెంతగా(గలదో యింతివల సీకు 
Cd Ba 
సంకు(జకాలచేతుల సరుసకువచ్చెను 


శృంగార సంకీర్తనలు 114 


నల్హ గలువలవంటి నాతిచూపు సీమెనంటి 
నల్హ్లనాయ నిలువెల్లా నాథు(డ నీకు 
వెల్లువై న వలపులు షక్‌ సీ పెసో(కె 


వెల్లి రి యేరు పతన. వై తివి 1 ఇంక ౪ 
బంగారువంటి రూపుపడ(తి పొందు సేయ€గ 

బంగరుదట్టిగురుతుపతి వే తివి 

సెంగతిగా( దామరలసరవిపాలు మో€చి 

అంగజగురు(డ జలడజొాతు(డవై తివి 1 ఇంకే ౪ 


వేవేలుమాటలనేర్పువెల(ది కా(గిట(గూడి 
వేవేలు పేగు గలిగె వెన్ను(డ నీకు 
భావించ( గొండలవంటి బలు కుచములునా(టి 


(శ్రీ వెంక పేశు(డవై సిరుల ఓ ౦చితివి. ॥ ఇంక ॥ 200 
భైరవి 
సంగతి గానిపనికి సాకిరున్నారా 
ఆంగవించి విడెమి(గా నదేమంటి(గాక ॥ పలవి ౪ 


సమ్మతించిన మాటకు జగడములున్నావా 

దొమ్మి సేసి యంట(గానె దూరే(గాక 

యిమ్ముల నేరమం' టీ యిప్పుడే రేదనేనా 

అమ్మరో యిల్లుచి రొర(గా నదేమంటి(గాక 1 సంగ 4 
చుట్టరికము గలితే సూడువట్ర వచ్చేనా 


“వెట్టి బెరా కొన€గాను వేసశే(గాక 
గట్టిగానె నవ్వితేను కాదని తొల(గేనా 


అట సందుకొనగా ను అదేమంటిగాక | సంగ ॥ 
తొలుతనె చెప్పితేను తొలమని తో సేనా 
బలిమి( బెన(గ(గాను పదరే(గాక 
యెలిమి శ్రీ వెంక కేశు. డిన్నిటా నన్ను(గూడెను 
॥ సంగ ॥ 204 


ee గా రతుల నదేమంటి(గాక. 


120 శ్రీ తాళ్లపాక అన్నమాదార్యుల 


285=వ రేకు బౌళిరామ, క్రియ 
కూరి ము సిగలు తెగీ కొంకనే(ఎకి 
మేరీతి? = నీవు యియ్యకొనవయ్యా ॥ పెల్లి 
పటన దే (ఒతము పడ(తులకు( జలము 
అ ఖై పతులకు( కేయకపోరాదు 
అట్లడి యాప మోవిచూజఅలకు నాసపడేవు 
యెప్టై నం జేయనీ నీవియ్యకొనవయ్యా ॥ కూర 
ఆడినదేమాటా అంగనలు పంతమున 
నాడోడికయినా వినకపోరాదు 
తోడ * మేలుది యా పె తొలగ ఇ నీవు 
యేడసుర్ది 3 నా నీవియ్యకొనవయ్యా ॥ కూర్‌, 
తల(చినదే పొము తకుణు. కా(గి ? 
వలపులు ముది రెను వ్వునవాదు 
బలువాపెది శ్రీ వెంకటపతివి నిన్ను గూడ 
యెలమి నన్నిటికి నీవియ్యకొనవయ్యా. ౪ కూరి ॥ 205 
పాడీ 
ఒట్టు వెట్టకొం కే నేమి వొచు దోసములేదనె 
"వట్టి దెంత, బొరలక వద్దికి రారావా 4 పలవి॥ 
మల నే సయప్పటి వేళ మాటమాటజగడాల 
అరిగి లేచిపోయితే నందుకేము 
వెలినుండి నీవేల విరహాన టొర రేవ 
చల మొద్దు నావద్దిః సరుగ రారాదా ఓటు 
నిను జూచి నవ్వితేను నిజము నెరపెనంటా 
గునిసి యల్లుంతనే కూచుంటివి 
మనసు పట్ట గలేక మరిచేల పొరలేవు 


చనవు సే నేసుక నామంచానక్రు రారాదా ॥ జఒటు 


శృంగార సంకీర్తనలు 


షడుక యీరతి నీవె వేళమె ముందుగరగి 
తోడ సిగుల(బొంది దూరుకొ నేవు 
యోడ శేతెంచి (శ్రీ వెంక కేశ నన్ను€గూడితివి 
మాదమాడ పంతమువా మరిము రారాదా. 
భైరవి 
మూసినముత్యాలవంటి ముద్రరాం_ము 
యీసరిబేసికి నీతో నెదురాడ(గలమా 
బలిమేలసేయగను పలుకకుండినవారి 
ఆలిగేటివారులేరా ఆ(డువారు 
చలపటి మాటలాడ జాణలులేరా వూరిలో 
మెలమి సీతో నేము యెదురాడ(గలమా 
ఎర సేలయె త్తను సిసువడివున్నవారి 
జర సేటివారులేరా సారెనింతులు 
దొరవై పనులుగొన తొత్తులు బంట్లు లేరా 
యిరవై సతో నేము యెదురాడ(గంమా 
కొంగులేలపట్లను గు బుననుండినవారి 
కంగివున్నవారులేరా కామినులు 
రంగుగ (శ్రీ వెంకటేశ రతి నన్ను(గూడితివి 
మింగితాన నీతో నేము యెదురాడ(గలమూ. 
కాంభోది 
పుట్టు భో గిజవరాలు ప్రారి(తి యిది 
పప్రెమంచముమీ(దట( బవళించేదెపుడు 


కందువ సీకిందా(కా గతులు చెప్పనేప్లై 


మెందాశా వేగించు నింతి నీతోను 
అందముగ నిలుచుండి ఆకుమడిచియ్య(బ ది 
కుందణపు గదెమి(ద( గూచుండే దెపుడు 
16 


12 


» ఒటు ॥ 206 
లు 


1 పలవి ॥ 
గా 


మూసి ॥ 


॥ మూసి ॥ 


॥ మూసి ॥ 207 


11 పుట్టు i 


= 
(6 

q 
3a 


పాకి అన్నమాచార్యుల 


పారితో( బందెముచేసి ; పగడినారాగల.. 


Ce | క స్ట న 9 సజ ళ్‌ థ్‌ అం * o జ 
గటియన సతు మాన అపు గప 116౨6. 
sy లా 


$ థా గ్‌ సహ స్ట | 
కామించి నం. గాదురో క Oo Dt జస 


టై 
పం Ne కె 
గా 7” రు wp ఆ Cha ne 
ళా షు 
ఆక్‌ 


యేపొదును నీ అరూోూ టల యెగవీగజూడి(గాగు 


2 
అ 
హ్‌ 
& 
© 
> 
27 
c { 
అ 
టీ 
q 
ణి 


(గపు 11 ఆ 


{ i 


నను పైతే సీకించేసి నగవురాదా 
మును ఎ శ్రీవెంంపేశ యమునలోనాటలాడించే 
ఘనమై గా నృత లకు౮ాని సీవు లోయగవు. 11 అన్ది wn: 
గుడరి 
| & 
అప్పుడే గెలిచితివా ఆపె వూరకుండితే* 


తపులు క్‌ ముది అ 
భా ( యిది వెల్లా దా( చుకీ లఅపున్నది it పల్ల 


శృంగార సంకీర్తనలు [28 


పలక నేరదుగాని భావములోనిచే(త 
బెళక కుండా సె పెట్టుకున్నది 
అలుగరున్నదిగాని అనుపువచ్చినడా(కా 
చలములు యేకొతాన నాదించనున్నది అప్పు ॥ 
శంకించకున్నదిగాని జగడాలు కొన గోళ్ళ 
యింకో నెప్పుగోయని “ఉ€ిడెగ్యా కున్నది 
పౌంకి తిస్తేదేకాని గురియెన రతిదా(కా 
పొంకపు బూతుమాదల( టూ(చురున్నది ॥ అప్పు 
'ఎట్టువిడువదుగాని కొసరుల మొక్కు_లెల్లా 
దట్టయమె నీపాదాలకు దా(చుకున్నది 
త్తు ల (శ్రీ వెంక కే? యెనసితివిందా(కా 
అ స్టెపున్నది సితలపు( లడుగ(6గనున్నది. it అప్పు uw 210 
పటు 4 పాడి 
ఇందుకు(గా నెవ్వరూ మరేమి సేసేరు 
మండెమేళమోపకున్న మరియూ మొక్కేను ॥ పలవి 
ఎనవు గలుగ(గాస చవిగార వలపులు 
మనసు తెరవురై తే మరిచప్పశే 
యెనసితివంటా నిన్ను నిది తిట్టితిగాకి 
'పెనచి యెగుపటి తే తెర చ సను 
నగ(గానె సరసాన నయమెక్కు_( దీపులు 
సౌగయకుండి తే. దమచూపులే వెట్ట 
తగిలితివంటా నీముందల గేముట్టితిగాక 
విగువింతగరిగితే పిలిచి మొక్కేను 
మెఅసి కూచుండగానె మేకొను కూటములు 
గుజుతులు సోశకున్న కూడదువాని 
ఆటీ (శ్రీ వెంక టేళ మన్నించ(గా గూడితి(గాక 
తతి నలసితినంసే దగ్గరి మొక్కేను. 


|| ఇంది ॥ 


॥ ఇందు | 


1 ఇందు ॥! 4. 


(శ్రీ తాగాక ఆన్న మాదార్యుల 
(శ్రీరాగం 
మిక్కుటపు సరసాలు మించి యగచాౌద.్డా 
దక్కి నట్ట కా(పురాన( దనిసివున్నారి యి ॥ పెల్తపి 


కొలువుపతిమెలలా గోడచేరుపులకాక 

కలయిక రతులకు( గారణమేమి 

వలు ల గొంగువట్టీ వ్వనశే రమదణున 

తల(గక కన్ను న “శనిసివున్నారము ॥ మీరు; 
తోడునీడ సతులెల్లా పు 

వేడుక కూటములకు వెలవె'పేరా 

చూడకు మన౦ చొ శ్ర J హరి 

తాడుపడ్త ఆసలనే తనిసివున్నారిము ॥ మికు. 
సిగ్గువడ్డ కాంతలెగా చిత్తరురూపువెకా 

దగ్గరి చేతంలుసేయ దమయాటలా 

లగ్గమె (శ్రీ వెంకపేశు ననిటా మీపమెచరే 

తగన నేండిటైకూడె తనిగిః న్నారిము, i మికు. 11 2] 

లలిత 

ఏలపంతొలాడేపు యింతితోను 

తాలు గరగించే నిన్ను అట్టు సేయవచ్చునా ॥ పల్లవి 
మాటల డూర(గరేక మగువ గోర నొాతే 

నా(టెనంటా నీవేల సన్నల', ది-సేవు 

చాటిచెప్పె నింతేకాక సాదు(గొయ్యతనమున 

జూటు( దనమున నిన్నుసూడువడ్జ పచ్చెనా 1 ఎల 
బొమ్మల జంకించలేక పువ్వుల చేసితేను 

తమ్మి మాము దా(కెనంటా( దేవు రొమ్ము 

చిమ్మి నవ్వితేనె మాయసిగ్గుతోడి చిత్రమున 

అమ్మరో నీతోడి చయ్యాటలకువచ్చెనా ॥ ఎలి 


శృంగార సంకీర్తనలు 126 


sono “.గలేక వెసనిన్నుం గూడితేను 

సేసకొబ్బు జౌ రెనంటా జెలరే(గేవు 

ఆల శ్రీ వెంక పేశ ఆపె నీవు నొక్కే 

దాసలు నీవిచ్చినవి పచారించవచ్చెనా. 
రీతిగా? 


non 214 


“తలు పూవకపూచె కావకకాచె 


రతుల మెప్పించే(గాని రారాదా లో 


సీ 
గ ॥ పమ ప 
ఇంతలదు వింతలేదు చెక్కు చేతితో Mn 
మ పం 
పొంత సిరూపే తలో నదే 
స | , ఎవి “ట్రా, 
మంతనాన సపేల మాటల రసు 
[0తులేయక యింక రారాడా రోనికి కత ॥ 


వాడారేదు పీడా 


తోడనే శ యెదురుచూచే తొ ల(గరిదే 
రడోడగా నాకునిటె యిచ్చకొ కాలాదేవు నీ 


(er 


డువచ్చి ముంత చౌచ్చె రారాదా రోనికి 


సె 


దు వచ్చేవంటా సీరాకకు 


రకత 1 


gq 


యూసులేదు రేసులేదు యిపుడునీవుగూడ(గా 
ఆసల నలపుదేరే నన్నిటానిదే 
నేసవె ప్రే దెందా(కా ౮) (శ్రీ వెంక పీళ నీవు 


రాసికెక్కితివిన్నిటా రారాదా లోనికి. "కత ॥ 214 


ఆహీిరి 


ఏమిచేసినా జేయనీ యియ్యకొనవే 
వేమరు నింతగలగా విభునితోను ॥ పల్లవి ॥ 
వచ్చినటె వచ్చితేను వలపేపో సుఖము 
హెచ్చి మాటలాడితే నెరంగ౮గాని 
కుచ్చిపట్టి నాయకు(డు 3 కొంగువట్టి తియ్య(గాను 
౪ ఏమి ॥ 


పచ్చిగాను( బెన(గేవు పాసివుండ( గలవా 


28 శ్రీ తా శ్షపాకి ఆన్నమావార్యుల 


చెప్పినటు 'సేసితేను చి తమేపో చుటము 
యెప్పుడూ నొడ్రారిమైతే గెరయగలాని 
వొప్పుగా నాయకు(చు వొడ(బరచ(గా నీవు 
తప్పులెంచే వప్పటిని తాలిమికి. గలవా 
మెట్రిన పై మెటితేను మీకు మీచేపెండ్లి 
స్త సి సులు వడితే నెరయగణాని 
వొటుక శ్రీ వెం కేకు! చొనగూడె నిన్నును 
గుటుతోడ నవ్వేవు గంరి సయ! గలవా. kt సమన! 
శువవసు 'అతిం 
ఎవతి మచ్చరమున సతుల దూరితి చేను 
పవళించగేల సీకు( బంతిమిచ్చేమయ్యా 1 పలపి 
నిన్నునంటినట్లివారు నియత వారు 
యెన్నియెనా నేము చెంగే లేతాడేము 
చిన్న(టోవ | సీకెతు శి ర్తమురా రున్న( స. 
ఏన్నివారిమారు వం. బంత మిచ్చేమయ్యా 
సీవూడిగములవారు నీకంటె ఘకులు 
వేవేలకు వారిచేల వేురించేము 
సీవు వాడనేలందుకు గే(డుగావలసితేను 
భావించి వారికి నీకు బంతమి; చ్చేమయ్యా 
సీసరిభో గపువారు సీవారు మాకును 
వీసమంత పనికేల వేరు ్నేచేము 
యీసుదీర a వెంక ళేశ మమ్ము6గూడితివి 
బాసతో నీ కింతై తే పంత మిచ్చేమయ్యా. 1 సవ॥ 2 
8వ రేకు నాదరామ్మకియ 
ఎచటనుండి వచ్చితి వెదురుచూచితి నీకు 
రచనమన్నించి నన్ను రవ్వగా(జేసితివి ॥పలవి 


శ్రీ తాళ్లపాక అన్నమావార్యుల 


కొండలరాయ(డ నన్ను( గోరి వలపించితివి 
నిండు నాతలపో(తలు నీకె శలవు 
దండి విరహము రే(చి తడ వేలసేితివి 
ఎట్‌ ల 
అండ నాచిర(2ెమటది ఏ? శలవు 
పంటి వసంత న స్యా? పంపి 
నేగెట్లనుండినాసు నీకె శలవు 
ఆనుకొని యింతేసీ ఆులగ పెటిశివి 
పూనిన పులక మోవులు సీకె శలవు 
ఖీవెంక డేకుడ నన్ను సేసవెటి కూడితివి 
సీవద్ద నతసినరి స్‌ క కళప్త 
శె వసము చేసుకొని కంమవ దొక్కితివి 
Cn 
యీవిధాల గేధోగించే దిది నవె శలవు. 
వ 
కప్పురవితెమియ్య(గా( గాచనరాదు 
తప్పులేదు నీయందు తిగిరితి నిన్నును 
చెచ్చెర నీవు చేసినచే(తలు వింటి నీవిందు 
వచ్చెనని చెప్పగా వదనరాయి 
అ టు 
యిచ్చకములాడేవారి నిటు రమ్మందురుగాన 


విచ్చేయుమా యింటికి టె వింటిమి నీమా(టలు 


చెంగట నీసతి(గంటి సిగువడి అంతలో నా 
కొంగువట(గా నిన్ను( గోపించరాదు 
౮ 


ముంగిట వేతడుకొంసేను మెగమోతుదురుగాన 


అంగవించె రావయ్య అలుకలు దేరెను 


యొంచుకొంటి సీగుణాలు యిందరూ(జూడ(గా నా 


కంచముపొత్తుకు రాగా? గాదనరాదు 
అంచెల (శ్రీ వెంక టేళ అ క్రై నన్నేలితిగాన 


| ఎచ్‌ || 


1 ఎచ్‌ | 


। ఎచ ॥ 21: 


॥పలవి॥ 
ae) 


i కప్పు 11 


il కప్పు H 


యించుకించుకె నవ్వెను యియ్యకొంటిసుద్దులు. ॥ కప్పు ॥ 218 


శృంగార నంకీ ర్తనయ 


రామక్రీయ 

ఎ(టికి విచారమి(క నాకు 

కూటములే నను గురిఢేసీని 
మేపున నేనేమి నెజ(గకుండినా 

నీపయి తలంపులు నేర్వీని 

మాప్పుదా(5 మెమఅనచివుండినా 

దాపగు వలపులు తలపింవీఎ a 
ఆసురుసురయి నేనటు కనుచొక్కిన 

కొసరి కలలు మేలొ+_ర్రిపీని 

ముసరుసిగ్గ లె కా సు 

పస నీపవముతె పాడించీని పం 
ఆలమితి రతి నేనలసిగాను సీ 

తెలిమోవి దప్పిడేర్చీని 

యెలమిని (శ్రీవెంక సే నాకడమ 


గలిగినా నీవయగాచీ నన్నును. 41 ఏంటి, )? 
శంకరాభరణం 
ఊడిగాలు నేసుకొంటా నుండనీవయా 
దాడి వెట్టినిన్ను( ద ఫ్రేవాన నీకుగబియమా ॥ పల్లవి 


చెప్పిన ట్రై యేపై నా నా( Fen ie వ స్టేవు 

వుప్పటించె యీోపనె టై తె నోపంగలనా 

ముప్పిరిగొన్న సతు “ర దువారున్నారు 

తప్పులు నిన్ను, బేటి దానను నేగబియమా 1 ఊరి. 
లోనె నీకు హూ శ ౮ నింటికి. బిలిచేవృ 

కోనల నిందుకు నియ్యకొన(గలనా 


రానిపోని మూలలను రాణివాసాలున్న వారు 


తానక మై మారుకొనేద్రాన నీకు([వబియమా ॥ ఊడి ॥ 


శృంగార సంకీ ర్త వలు 


గంచము “0 బాయ! గాంగిరించి కూడీతివి 
రాష ముంత అలయ!(గ( గలనా 


అందు? 


స్టే శ్రీ వెంక టేళ యిదే గోపికలు, రు 


లి మీ rf 
న జ. 


“మదటి రాజగప్పుడా స్‌ు బియబూ. nan 220 


ఉక లా ళా 
జ ఇక ర 
* శ | o ట్‌ 
జక లల దిరతేలలా 
11 
Ol nn wr సి a _ 
ణ్‌ * ల రిల Pre waht, ప sey 
Ww నం wit tu hw రలవంటు ot శశి కి 11 లలి క [| 
“a i+ na) 
fw శ ఉం ట్‌ టం, ఈ న. “ ఆజ | టి నాటో అంట్‌ ఇళ ల 
Ye Ne ఆట Me) | Sw wo a I wa yer ల కం ఆ లో ఆ 
వ టు "య గా 


mW జి ఓ 
కను, ల జింకించి చూచ 
నా 1 ప ళ్‌ గలా బో 
STE ఎకదాిరి కాగుమం ; wise ౦ 
(uy) 
1100 బు!!! 


ఇ, అత అ we సరు జ. 
సాయ ముంచెగు ] 
. ' 


an ల mE వంచ “1 
స అ అ ప న్‌ 
ఈ | 
sas చకనన్నా టం? అన్ను ౧ 
Mee tree స క మోవిబు(౧ రిం చను 11 స || 
aa) 
గ ఫ్‌ అథి ల అ త్న శ్రే అకు నట్ట 
లు రం ఖ్‌ శ మ మ టు అ ట్‌ ళల yee ళు 
NMEA ఆచి em: 
కరగి రిరయగి య గౌ వించపు 
pe 


5 = 
లేల సిగ్సులు వడ(గనల 
గి 
ఆవ్‌ అ 
కొంద మి(కఠవయ్యా 


చిబుత నవ్వు 
గుణీ దలరాయిసెసు i పల్లవి 11 
(జోతే( బసలేవు చెసిన సీచ్రే(తలివి 
టితప్పు లివియేకాని 
పూరివారికెళ్తానా 
దముబేనయ్యా 


చెప్ప 
యిప్పటి చక 
వుప్పటించి యాడకుండా 
no 1 


చప్పుడుజా గంట వేసి చాటు 
17 


1 YE 


భఖ గాన్సా 
wy 1 


il 


Sr 
ఫూ అ జో 


fr 
ri 
fm i} [ag 
ఇ సజ వి 
9 శే 
) ] yr 
x 


ee 
త్రి 
పాలి 
సూ శ 
క్కి 
a * 
న 
లా 
a 
యు. 
కక స 
3 
ఖు శ 
RS 
ఆశ్‌ 
on, 
ou 


లో 
శ 


f, ణి > న్‌ లె సత. 
i ft 2 ఈ 3 చ, [గి mn GG 
కే గ ల { ) fT Wh 4) ఛ i f స్‌ > 11 | 1 ? క [- న్‌ 
“3 gy Me Te 3 ’ | (౬ నే! PEE అచ 
స్ట శ్‌ క |] ం fo గ క [3 “iP చ fy f3 = .. | 
| Oo 2 fz జ Pat J ¢ _ fa ff | ము లీ స ఎ వ 27) £2 య స్‌ 
సల a7 f ళు నటే i గ తీ ? : ‘} 3 Tt లా ఉత గ? వ] ప “a x 
3 3 ఇ’ (శ of 2 క (2 iF Sry య, T 1 
A స } Pr 3 అ శ శి బ్ర [లి " f y i 3 "లో 
tt 2 ౧ లి ౧ ం] © స hb | క we 29 
bb eR ( త ల్‌ 3 గ్‌ ర UR 9 ౫ 2 
ళు ఇ గ ఇ = | జ! న > ‘ S న | «3 7 3 7 (Bs f) ళం ఓ 
తర) జే «2 శ్‌ fz “3 Gu న ) క ప jf} జో 9 ౮] గ్‌ 3 || y3 
్‌ rf £4 శ క శ J 1 3 “3 ‘f} y3 y} సా ళా 3. 1 ల ya a 
Os We Da త 
ష్‌ Fs 2 a 353 అ) లో ఓ అ కల j;3 జ 3 జ ఖే 52 
ఇ ఖు స ' 1) వ్‌ ళ్‌ 7 , a 43 జ్‌ ఓ గ్‌ 4&2 |? 9 0 
2 అ స 3 ' el క ce) = తి * స 
రీ దో ల Pam + hy 2 3 9 DEO స Lee 
a శ Na gore DD న TT rg Ver 
2 0 . | క స Dap 9 4 స క tf 
ల! వి ౮ a ల / Mm ౩౨ ¥3 Su 3 39 a 
Y2 . a J 03 త 
ఖ్‌ f3 


వి 
(a 
Ee 


ng జు 
S'la 


1 


పొడి 


శృంగార నంకీర్తనలు 


స గ వంటి చె 


| 
tC 
CJ 
ట్‌ 


జా ఈ బృ 


ఆజ శ శా 


న. కు జటిపలయం 7 
గాలు తి చింతలకు జిపతర యం 
(= లల 
న (| అవ్‌ ( అ గ ps 
జ కయ నా వ re అగా 
Ste er గ ras, (| ww sO wow ల అం 
నా అశ మాలా vw 
Ww జ వః వ్‌ వ! భు eo) అవ్‌ బి 
mes ల ల ODE iwc ఓ ఆో అపు 
క 
( జ ఆ pt ఆ * ఫ్‌ ల 
వ్‌ ఉష కక ల, ot wate 1 బాబులు ట్రం 
గూ 
wa, లాలీ రక w య జా 
ల అలీ జంట ల్‌ లం eee అజా tw N 
గ POE 
wre నా కం షా చీ 
Woy తం fw ee ల ఆ అుద1వృ 
ధా Yu 
pr: ఆ అ Wm జన్‌ + నాల మున... 
hod Wa ఆళీ ప ఆయి Case స Sr Ey 
గా ర (టు లం 
ఓ, ఇం ఇ. ww Ld a eae ళా క్స్‌. ,. 
తర సం భర న 3ె%_రవంటి mee ~ బా = rey 
స a, ౧ 4ళలి రి అల Magee 
ఉం Ne pr) Cl ET శకం యాల | హ్‌. 
మానను శ 


స ల్‌ 
en ఉం" ” జ 4 తో లో ఉనాన యో 
క శాఖా ఖ్‌ ఇ జ ఇ లంత ~~ ఇ ఇ, x వ్వ బీ 
wd Sa et లో అహం శల క I ఆలు కు Meg అం ళు * 
నలో 
ఇ" రా స” 
ఇ గ్‌ 
క్‌ స i భే 
he 
స్‌ శః క. 


అయాడు ను. 


Foy న తాం వాసల. టా 
న మ MOST 
లాం 
వ్‌ st కకవుకా న్‌ Ser ees రర 3 
ర అం నం అభ కి స గా 
Dray esr or ere eT హో ఆలో 
య ప్‌ Wu ™ 
ఆ న వ వ ల. wey de దు గంగ బం వ 
కలా అ 
పాలనిన్త మచ్చాలు ముర పటైతిగాని 
ఆ అ అట్ల J దా వ అఖిల గారో 
రాయగతగముదాననా రాం క Bae 
చి మీ (0 వా ప MTD 
Sloe. WOES DOO ems 
చేరి క స శ్రీ కటేశు(డె కచ 
చేరి కూడినట్రివాండు శ్రీ వెంక టేకు(డె క 


ఆరయ నేనిపుడు 
వీరములదాననా పెడ్డి నేడెఆయ 
సారెసారెప్మేతుకొంటా చనవిచ్చింగాకౌ . 


[31 


॥ వటి ॥ 
అం 


॥ వటి ॥ 224 
టె 


॥। బలఅవి 
గా 


॥ మంచి! 


i ov 


| మంచి॥ 200 


132 శ్రీ తాళ్లపాక అన్నమాదార్యుల 


వరాళి 
చేడుకకా(డవు నీకు వెరపేలయ్యా 
పాడిచప్పక యిచ్చేవు పంతాలేలయ్యా 
కావరించి వేగినంతా కలిగిన పనులెల్లా 
వేవేలు( చేసిషచ్సి వెర పేలయ్యా 
నోవంలో నాకి నొంది = త 
వోవలబెస్టైనంటా వొ ప్త్రలయ్యా 
ఆంది పొంది వాచలోన ఆందరి యిండ్ర..స్లా 
వించుతారగించి చచ్చి వెరపేలయ్యూ 
కి న టట జర నళ 
బం దె(జిక్కినట్టు మ్‌ పమపుప( భి చి 
సందడిలో వారి వీరి సాకిరులేలయా; 
అచ్చముగా నన్ను( గూడి అన్నిటా ,శ్రీవెంంకేళ 
విచ్చనవిడాయ నింక వెరపేలయ్యా 
మచ్చెము చికెె_ను నీమనసు నామీ(దను 
వౌచ్చెము ౮ ( దీరె నొడ(డాశేలయ్యా. 
ae) na) 
డేసాళం 
ఆడుకోకు నీకునీచే అంతేసి పంతాలు 
జడాడతోడ మరినవై చాలునయ్య యింకను 
నిగమముఠె తేను నిలువ( బెపవాడవ 
యా అ 
మగువలతో, గల్ల మాటలా దేవా 
ఆగడ్రై అసురకాంతలందుకు సాకిలున్నారు 
జగతి సత్యము లవె చాలునయా? యి(కను 
పెరిమ యజ్ఞభాగాలు పెద్దవై ఆరగించేవు 
అరిది వెన్నలు ముచ్చి లారగించేవా 
యిరవై గొల్లితరెల్లా నిందుకు సాకిరున్నారు 
సరి నట్టి విశ్వాసాలె చాలునయ్య యిన 


11 పే 


య BE 
whe Hl 


tt చేక్తు liek 


TRS el 


ne | 


శృంగార నంకీర్తనము 

జమ? నవ్వుతా నొకు చా(చె హస్తాలు నీవి 
కొమరెలనంటి యెత్తుకొని వచ్చేవా 
సమరశ రుకుమిణి సాకిరి (శ్రీ వెంక పేశ 
సముక మెతిమి టొంకుచాలునయ్య యి(కను 

దేవగాంధారి 

ఎట్టున్న దో నీచిత్తము మెరంగ విన్నవించేను 
గుట్టున నేనుండితేను కో 


పముగాదును మీ 
యెగులేక పతితోడ 


ఎటువంటి వేళనె నా 
సగ మూలధనము చెలులకును 
వొగ్లి సిపు సారె సారెనొ ట్రి తియ్యంగాను 
దగ్గర రానైతి నిది య | 
యివ్వల మగవారితో మాటలాడినాను 
నవ్వె మూలధనము నాతులకును 


మవ్వప్పు సరసమున మానము సో6కనాడ6గా 
రవ్శగా( గేరితి నిది రా(పుగాదుసుమ్మ 
సారె 


గొప్పంటిన (పాణనఖునితో జనక(గ 
వోరుపె మూలధనము వువిదలకు 

కోరిక (శ్రీ వెంకటేశ కూడి నన్ను మెచ్చంగాను 
ధీరతనుండితి నంతదిబ్ర(గానుసుయ్యు. 


వ రేకు హిందోళ వసంతం 


ఆయనాయ నుండవయ్య ఆన్నియు(గంటిమి ేము 
చేయి చేత. బట్రయ్య6గా సిగువడవలదా 
నల సీవంటివారు నిజమాడి బతుక(గా 
కగ్గిన వేళల నేము కలలాదేమా 
బగ్గన నంటివి నీవు బమ్మచారి నంటాను 
వెగ్గళించి పదారు వేలు సతులుండ(గా 


139 


॥ ఆడు ॥ 227 


॥ ఎలు 11 
ల్‌ 


॥ ఎటు ॥ 228 
అణ 


(పఅవి ॥ 
aa) 


1 ఆయ ॥ 


శ్ర తోళ్ల పాక అన్నమా చౌర్యుల 


అస ॥ భే జ 

పలుమారు సీవె యింత పంతము రాడు. (గా 
కలన గేమిశ మరి కిందుపచేమా 

పొల విక్ణణగోవు పురుషో త్రము గింటా 


on 
ఇల. ఇన 


చ 
యు 
ర్చ న భట ఆం ఆట ల! షః స న ai 
ప MODI DD చుకంవుండి గ షష. 
లో 


. మ. నాని పై. కు లా న్నా" eg 
సశర్తే “ Ss Wr Ww రి ఓ టీ య. 


ప మ ప వ, 
word నాము తూ ( 4 గక ఆనీ ఆ dl య చో (| అం oo 


Set 


AER పటం ల , 
ఇమ న మ య ఇ wedi నాయకు 


a a ఏ షు 4 gee ' | ళో 
వల లకు Wi నమ+నం“ Cu జతి ల 
లా “7 [al 


een ఆ ఆ 
WUD HO Sed wil (1 WSC he టోల్‌ సాల Whe 
an 


ఊళ అత : స (| శ న | 
నటిగా క యానంటా అ te మ స MH ఆ! 


త 
ఇ 


త Ss Sens 
Suan స బీ అల నం DIA 
అలో a) 


కమర (౮ క 
ఆ toy స సబ టై 


హ్‌ 


bh 
ళీ 
గ 


ఇ ల + wi Fx భి ధా 
BBE WU LHS oe ల ఎ HG 


ఈ శి ~ 


ఇ" సె ఆ గ | 
ఆ ఆట,ం అంటా ఆంత ఓల te 


ఈశ సై అలల 


రరి3ళికి గడియ “6 వెటితేను 
వరి 


అలలా. 


pr] 
అందపు Ol Mec er Ne (ాడితి( తే?) 
ల్‌ 
(al BE 


0-౨౨ (ధదుంచెగాంటా పూచి సాన 1 ఊళర 1 - 


నామంత౦ 
ర్‌ రిముదిరి ముడి దాయనసు 


Grae Mn ww 
జాంంర దివ సరసమాడేచే 11 పష 


శృంగార సంకీర్తనలు 35 


. 
| ఓ 
భల 
వానకు. షో లో త . ధా ఎ ఆల్‌ ని ల ఖ్‌ 
WN సర్‌ పుపత్‌! it ఆం కనుల తీితివి 
ఈం wd 


ర్‌ం / 
bw 
mer wey డక్‌ గీ రాష క a 
నర్‌ (తె టా స లేల ED ఓల ఆలీ రం సక il 
గ్‌ ళా 
- rea చాటు ees 
Rn 1. frp డన్న 
యో తూ సారి ఆ ఆ అలీతో దీం (త్ర ore) 
జ జ ; 
ఢి “ah తా త్ర ల. న = ల 
(= as aod ORR a అట లు స న ల మ్‌: (3! ది?) | 
ar \ 
ఎఖ ణి 
4 ఇ ఆగ భ్‌ శీ ఆనీ దా గాట్‌ 
wae భే. pe నూతి er se wo Wa HM Gs i 1 
jon ఆల an 
1 న క చి లో ఎన్‌ 
శ ఉలి a ళా. 
తి స్టే (ఆ మ వ oy 
ఇగ ఇ టో ఆబ రన 
ne తిచగు ఉత టి గ్ర కంటు Cw iw హలీ 
~~ ద ఈ దబ 
Pe) ~~ ఆగర సి Pp స ఆశీ లి 
టొతల (శ్ర వెంక మేకు స వింతె ఓ ఇఒ 
ట్ల లో షె వన్స్‌ వ్‌ + 
లి. ~ 
sey ఈ 
ay 
py ట్‌. మ్‌... 
SL Oe DOD టా గిలా 
We 
hm ఈ, wee: అలై me] జ టు nee Ya) ti పల ని H 
ఆంగ CW + ఏ, క్‌ ఆ 3 క భం 
పయో ప్‌ గ 
wy Ci అ ర్న అననా 0 గ్‌ అవ 
నాదిస్కాచూ౬ నాబవ నవ్వ తలం 
ఘం 


వ క్ష్‌ 
ఎవమయ్యా 1 ఇం |! 


అ 

మచ్చాలువేసీ నాపె మాటలాచేపునీ 
యిచ్చట నీ జాణతన మేంటిదయ్యా 
"చ్చెరింటికి రమ్మంచే నవు నన్ను ముట్రితివి 
అచ్చలాన గుట్టు ససేవచేమయ్యా 

వెల్ల విరిసేసీ నాపె వింత నీ శాణతనాలు 
యిన్లీ దె (శ్రీ వెంకటేశ యే(టివయ్యా 
తొలె యాపెంగూడి చెల్లెల నన్నూ౭గూచేతి 
వుల్లసాన మెచ్చేవు సీ వృుసమిచేమయ్యా. 


| ఇది | 


॥ ఇది ॥ 202 


180 (5 [వ5 అక్నమారార్యుల 


రామ[కియ 

చలము గదిలో సవతుల కింతేకాక 

నెలకొనె నాత(డిచే నెరవేరెనే 4 పలల 
ఘాతల నందరితోడ కడు నవ్వులు నవ్వేవు 

చేతికి లోనాయ. బతి చెల్లులేవే 

పోతరించి యప్పటి నిప్పుడు మారుమం సవు 

నీతితో నాత(డుమేలు సీకి మేతే Hao 
చెనకుచు( బగటుతో చెలరే(గి వుందానవు 

అనువాయ నీ చెగట (డా?) లౌరపే 

కనుసన్న( డెలులతో కమ్మర మాటా దేవు 

చనవు నీకాత(డిచ్చె జయము చేకొంటివే | 
తావున నాకును మంచితనములు నెరపేవు 

(శ్రీ వెంంపేశుండే బుద్రిచెప్పిలేవే 

పేవేలకు రాజసాన విజ్ఞపీంగే గ్‌ వన్నిటాను 

శ వసమాయ శ శన. ఘనురాలవాదు వే. ॥ణచల॥ 


లే 


క్‌ 
( 


నాదరామ శ్రియ 

నిచ్చలు సదవలుసేసి నెడే వేసరితి 

అచ్చలాన( దనకంసే అలసెతిని "పవి 

కన్నుల కాశకలుదీర కప్పురదు చరమచే 

యున్నిక గెవ్వతెకో యెదురుచూచె 

సన్నలుచసిన చేయి సకియరో పిసుకవే 

పన్ని సారె వంచి వంచి బడలినా(దు 11 
పెదవికి. బదనురా( బిలిచి పన్నీరీవే 

కదిసి యవ్వ తెకో కతలు చె చెప్పె 


7% 
Ue 


పొదిగినమేన, దట్టుప్పును(గయినా( జటూయ వే 
మదనగరిడి సదమదమెనా(డు 


శృంగార నంకీ ర్తనలు 


వురముమీ॥దికి నిసై వుపచారాలు నేయవే 
ముర్‌సి చన్ను మోపు మో(చినా(డు 
యిరవై (శ్రీ వెంక టేకు. డెననె నాకాంగిట 
మరిగించి సన్నిబ్లా మన్నించినాండు. 
res దేసాక్షి 
కాసీవయ్య దానికేమి కరవు నీవు 
తానక మెతిమి _బంకా దండనుందేమయ్యా 
చతురు(డ వన్నిటాను సముకొన సున్నదాన 
రతికి. వీలువవంటా రవ్వ నేసేనా 
గతి సీవె మాకు మరి కా(తాళించి సేసేదేమి 
తతివచ్చినందా(5 దండనుండేమయ్యా 
శరుపరి వన్నిటాను నీ: గట్టితి నేం దా 
చ-ైరి మాటాడకున్నా( జఇచ్చెర. దిసైనా 
కోరినకోరిక నీవు గుంపించి సెసేదేమి 
తారుకాద్రే నదాంకా నీదండనుండిమయ్యా 
బలుప్పు(డ్‌ వన్నిటాను పట్టితి (వ్రతము నీకు 
అలయ. గూడితి విక నౌంగాదనేనా 
యిల (శ్రీ వెంక పేశుండ వెప్పుడూ( చేనేదేమి 
తల(పు నిలుపు దాకా దండనుండేమయ్యా. 
నారణి 
ఇల్లాండ్లెరి(గిరా యింతేసి సోదించ 
కల్లలు నిశాలుసేయ( గడకూ గేరుతువ్న 


చెప్పరాని కూరిమితో చేరి నావద్దనుందువు 
యెప్పుడో ఆపె యింటికి నేగి వత్తువు 


చొప్పులు నీమేన నవె చూపి చెప్పరాదు మాయ 


సెప్పున నీవాశ్లి కల్ల నీవె యెరు(గుదువు 
18 


137 


1 నిచ్చ 1 234 


1 పలవి॥ 
గా 


|| కానీ || 


॥ కానీ ॥ 


1 కానీ॥ 235 


॥ పలవి ॥ 
మన, 


|| ఇల్లా || 


(శ్రీ తాపాక్ర ఆన్న మొదౌర్యుల 
అరిది నాపొత్తున నీవారగించె వుండు దువ 
సరినాపె విందెప్పుకో వావి చూలువు 
సరవులైె అట్ల్టున్న వి చౌటిచెప్ప నృశ్రిల్ల్వే 
నిరతపు నీస్సుుల వచె యెరు (గుళ్ళ 


శ్రీ వెంక నై. ఆ 


we వ 4 కూడి. ంషుమువృ 
లోటు 


లి 
షి గ 
ఏడ/పూచినా అకు నేదు బాత 
షి న 


వై ఆగ వ 
యక రింత్ర పెతీవై త్రి వేమనేమయ్య 
క్‌క్క్‌_సించ్చేవ్భ రతి$ క్‌డు(దమకించ్ర =. 


RT 


నేంగవ్పంగాన్న 


జట్టిగొన్న మొక్కులకు సందిండాయ వలవు, 


కేదారగాళ 


a 


ఎడ, 2: 


శషంగాగ గడీ ఆఆ 


చెప్పినట్లు ససేంగాని చెక్కు నొక్కనియ్యవయ్య 
ఆ( అ?)ప్పుడె నష్తా(గాని మోవాననీవయ్య 
దప్పులు దేరిచేంగాని తమ్ముల మిడనీవయ్య 
గప్పగా(ని వలపులు గోరా _త్తనివయ్య 

సమ్మతించి వుందే(గాని చన్నుల నొత్తనీ వయ్య 
తెమ్మగా యొక్కేంగాని తిబ్దనీవయ్య 


స ఆరం. వావ హా అవ్‌ 
Gy ఈల (a 


యెదురు మాటాడ(గాని యేకతము వినవయ్య 
అదను చెప్పే(గాని అంటనీవయ్య 
పొదినేంగాని అలగి బుసకొట్టనీవయ్య 
యిదిగో (శ్రీ వెంక కేశ యెనసితివయ్యా. 
కాంధోది 
ఇంతేసి ననే చెల్లా నిందు కొరకా 
పంతము నెరప(బోయి భ్రమ సేవు నీవును 
చనుగవ దా(కించేవు సార బాదపువేలను 
గునుకుచు నీపల్ల 5 గొలిచిరా(గా 
తనువెల్ల ( జెమరించి తప్పక నిన్ను ( జూచితే 
కను గొనలతేటలం గరగేవు నీవును 
కుచ్చుల్నపె నుమినేవు కోరి నీతమ్మ రసము 
నెచ్చెలిచేకాళా(జి నేంబట్టంగా 
ముచ్చటతో సిగువడి మోవ నిన్ను దిట్టితే 
అచ్చుమోవ( బరవస మందేవు నీవును 
చెక్కు మోవినంటించేవు చేవదేరిన యానతో 
కక్కాసించి నీపూడిగాలు నేయంగా 
అక్కు పై (శ్రీవెంకటేశ అలమేల్మంగను నేను 
గక్కాననే యల నేవు కలయుచు నీవును. 


UU 


i నీక్రం || 


1 నీకం ॥ 


॥ నీకం ॥ 238 


1 పలవి ॥ 
౧ 


1 ఇంతే ॥ 


॥ ఇంతే 


॥ ఇంతే ॥ 200 


140 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


బౌళి 

కప్పురమిచ్చితే నీకు. గారమాయనా 

యిప్పుడు నీభాగ్యానకు నేమిసేనునే Ee 
చెలిమిచేసేవేళ చెక్కునొక్కి వేడుకొండే 

లలిగి విభుని ది-పే వదేమె నీవు 

కొల(దిమీరి తప్పి కొనగోరు దా(కితేన. 

యెలమి నింతలో నిత(డేమి సేసుగే ॥ కప: 
చేరి బుద్దిచెప్పేవేళ చెవిలో మాటాడితేను 

ఆరయ. దప్పక చూచే వచేమె నీవు 

మారులేక ఆవియె నీమర్మములు సో(కితేను 

యీరీతి నింకా నిత(డేమి నేసునే 
మోవితేనె విందువేళ మొనపల్లు సోడితేను 

ఆవల చూచి నవ్వేవు అదేమె సీవు 

నీవె అలమేల్మంగవు నిన్నేలె త్రీ 05 టేశు( 


డీవేశను ఆయ నాత(డేమి సేనునే. ॥ కహ 20 
241వ రేకు సామంతం 
వింత లాపెవద్దనుండి వినీ. గాని 
యింతయు మాతో నానతియ్యవయ్య నీవు ॥ పలవి ॥ 


చెప్పిన ట్రై నస్‌ తెలిసిగ్గవడి వున్నదింతె 

అప్పుడె 'మెచ్చె.జుమ్మీ ఆపె నిన్ను 

కప్పురగంధి మతిలో(గలమాట నేమాడేము 

చెప్పేమాటలు మాతోనె చెప్పవయ్య నీవు ॥ వింత ॥ 
మన్నించితి వన్ని టాను మనసు వచ్చెవున్నది 

న్నున. మొక్కె_(జుమ్మీ కాంత సీకు 

సన్నలు సేసినవెల్లా సరినేము దెలిపేము 

యిన్నియు మాకు త్రరము లియ్యవయ్య నీవు ॥ వింత ॥ 


శృంగార నంకీ ర్త్‌నలు Fy 


౯(గిట( సూడితి విది కైకొనె నలమేల్‌ మంగ 
ఆ(గి వురమకే, గ్రా కామ్ము ఆపె నన్నంటి 
వీ(గము శ్రీవెంక చేశ విన్నవించే మి(క నీతో 


ఎ wr వళి అ. జ! ra క్‌ 
పోయు వోయంంబొందన మమ్ము ( దొందించుమీ సీవు.॥వింత 1241 


పొడి 
తు డేవియు నదె తెరదియ్యర 
పూపులదండలు గీసి పువ్వులియ్యచే ॥ పల్లవి ॥ 
గా 


టల నిదుర దేర గమ్మున వ్‌ 
పున్నతి ఊచుకాలు చూచె 
పన్నీ రందియ్యర పావడలు నందియ్య7 
గన్ననం గాళాంజి దగర బట్ట ర 

సగివులు నగుకొంటా నందున లేచి కూచిండి 
వౌగిల గురులు దిధే రొకరొకరు 
తగ నద్దాలు చూపరె తతితో డాగాలియ్య? 
వొగరుదేరం గ:హారి వుండ లియ్యరే 

దీ గాణగిలించుకౌంటా (పియములె ఆడుకొంటా 
వొగ్గిరి రతులకును వొకరొకరు 
అగ్గమై (శ్రీవెంక కేకు. డలమేలుమంగా!( గూడి 
వెగ్గళించే రలపార విసరరే యిపుడు. 

రామక్రియ 

గడుసుదన మే(టికి కలికి మోనమ టే 
తడవకున్న దిట్టతన మిదియన(డా 

పంతమాడరాదుగాక పతితోడ సతికిని 
అంతరంగమైన గొంత ఆనతీరాదా 
మంతు కెక్కి వద్దనుండి మారు త్తరాలియ్య విదే 
కాంతు(డు నీకిదియెల్లా గర్వముగా జూడ6 నా 


1" దెవ్లు ॥ 


॥ దేవు ॥ 


॥ దేవు ॥ 242 


॥ పలవి ॥ 
దా 


9 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తిటరాయమగౌా కతన డేకచూచి సీకింతీ స 
వ 
తెసెలుగా ముకి గాను దీవించరాదొ 
లు స 
చెబవటి పెనంగంగా( చెప్పంగడే వినయాలు 
ఈల ఈ 
నృుటుకోడ నుండితేను కుచ్చితి మివన(గా 
దాదించరామగాం బడి శ్రీవెంకటేశ్వర 
దామగాను న. మెచ్చి పొచరాదొ 
యాచెస నలెైజలమంగ చేనసితి పితని 


రపొోవ*+* మంచిదా. 


సో ఉన శ అ ఆన్స్‌ జో 
RE | కు. ఖ్‌ బీ అన్నారా న pes, 
SER ఆతి ww 0 వరపు యూ ఎయు 
/ ర ఆధ 4 a 
నవ్వులకు గెకమాట నంటున సీతో నాడితే 


ఆ స ఆ చ్‌ అం 
యివాల నంయకు(నాను యె పాప 


a) దం 
ఇ, కి 
రజ నవా(డిపగావాౌ రాజవుగావా ముం) 
or అ 


© 


అవల -౦చిచూచితే నందుకునుళ” ఎగవా 
చెలిమితో గౌకమాంటు చెక్కుచేత నూందితేను 
కల(౧ కరా(తాళించేవు 
ప గామ్ముగాదా వౌడికవా(డపుగావౌ 
ఆలవాటు సీసరేదా అందుకును( దగడా 
చనవుల నొకమాంటు చన్నుల శేనౌ త్తి తేను 
కొనచూపులేే చూచి కూడీతి విప్ప 
విను శ్రీ వెంకటాదది గ గోవిందుడప్ప సీవుగావా 
అనిపించుళో మాచే నందుకును( దగవా. 
కుద్ధ దేసి 


నౌ(తోళించి వున్నది సీకడ సుద్దులెల్లా విని 
చేంతలేమీ( జూపక చేరి వూరకుండుమీ 


జా 5 
స. 


నగరు (0! 


ళు" ఛా 
it అరి లా 
గ 


ర. 
HO. 
ile 


1 అగ 
we 


11 అన్ని 1॥ 


శృంగార సంకీ రనలు 


ననిత నీచి త త్రము రావలసి యిందా(కాను 
చొనర నన్ని మాటలు నోరిచెంగాని 
చెనకి నీవె యింక చేతులెత్తి ముకి నాను 
కానచూపుటలుపల( గుచ్చి యెక్తు( జాము కాత) 
ఆడివ నిన్ను మెప్పించె అందుకొర ఓందాణాగు 
చతురత చూనములు జరపెణాని 
యితవ్పుగా సీవె యింక నరము రారిశనాను 


గ ra I Te 
రతిరాజు గుడా అం గోరా (శ) WII) TRATES ॥ 


/ ) నీవు, అ. నన దిందా(రాగ 
యిలకనవ్వులు లోలో మొరంగంగాని 
ఇలవై (శ్రీ వెంకటేశ | న యెంత వేండువొన్నా 


తలిరు మోవిపెని ముఏలు ఎట్ట జా(మీ. Il 


FY 


కంతా |! 215 


ట్ట తీ 
అ 


పగి 


oO 


(6 


టీ 


యొక కాడవారము మరరేము మీమాదలు 

ఆమాటలు గెరపితే నందరికి సమ్మతా ॥ పల్లవి ॥ 
*శేడిమి నాశాంతాలు పొగరేపు సారె సారె 

నా(డె ప. బుద్ధి నాకు( గుగా 

కోండి నన్ను తోను 'ససుకొని నియిచ్చ' దిరిగి 

ఆ(డుడాతి కిదేచాలు అంటె వారోలతురా ము 
రిచి ee sl పెద్దరికము 'సనవు 

లుతి చేపట్టితిగా కూరి రక్షించ 
యల నగొ డం బరచి యించరిని( బంన్లాడి 
పొలమెలా నిష చుటుకొంటె వారోరుతురా [1 చ. 
౧ య రు 

"డి నన్ను నారతులె గురుతులు సేసాడేవు 

జోడు గద్దుగా నిన్ను జూపి చెప్పను 


యీడనె శ్రీ వెంకటేశ యేలితివి నన్ని(న్నుః)సూ స 
వాడ కెల్లా నేర్చెనం బె వారిందు కోరుతురా. ॥ మేలు ప 


144 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యల 


242వ రేకు సాళంగనాట 


ఆడ నీడ నుండగా నిన్ననేంగాక 
కూడి యప వుండితేను కోపగించేనా 
నామొగము చూడుమా నగిశేనె కానవచ్చీ 
నీ మనసులోననున్న నిజము? గ్లూ 
యేమతకములు చేల యింతేసి ఆనలేల 
నామంచముష్పు(ఎ నుంపే నమ్మ నే నేనా 
ముమ్యాయునాడుమామాన = 


కమ్మిన నీచే/తల కీ పటాలెల్రా 
సమ్మ 


వ 
గ్‌ా 


NY, 


తించు మననేల చలము సాధించడం 
యిమ్ముల మాయిచ్చనుం పే యీసడించేనా 

కొ(గిలించుకుండుమాకా(క్ర లో నెముంచుకొని 
ఆ(గ పెదవి 


NGS) 


చడీ ఆసలెల్లాను 


వీ(గశేల యి(కొను శ్రీ వెంక కే కూడీత్రివి 
పాగ సై ఎలకొంసె దడొాసలాడీగేనా. 1 ఆడ 2); 


వరాళి 
ఆసపడ్డవారి3 నలమట చనేయక్షి(క్ర 
రాసి కెక్ళ_ మన్నించి రక్షీంచవయ్యా 


మొగము చూచి చెరి నిట్టూర్పు నిగుడీంచై 


యేమో అడుగవయ్య యేకతానను 


సామువార నెలవినె నవ్వులు లోలోనదాంచీ 
దీమసాన 


తలం పెల్లా( దెలునుకోవయ్య 
చెమిచ్చి చెమరించి మేనల్రా 

యేతున నేమడి గెర్టో 
ఆతుమలో, గో క్రో 
కౌతరాన నట్లానె 


Hes 
paar 
ఉతికి వి 


చ 
యియ్యవయ్య 
రి అపై నివ్వెరగండీ 


కౌనిమ్మనవ య్య ॥ ఆస ॥ 


శృంగార సంకీ ర్తవలణు 


మా న CC i క్ష్‌ హాచుండీ యచె తిలవంనీ సిడి 


rT ACN re వేయదయ్య 


వ శీ వెం వట కాంగిట నిన్నింతి గూడె 


గరగర. తులకు క్‌ హతో బౌడిగటవయ్యా. 


a 
ఆపొరి 

= అవ ఫ్‌ [లం “వ్‌ ఇ 

fo cere Mes వివరముగా (డు 

శం rg 


వం. , ex, 
sgt Tor Ww కీ 
టు 


అట్‌ ఆట. డె 
NUE లంటి సుమి 
a | 


అంగపించి సతో మూటదిలాడక యిని 


[9 
tJ 


వున్నది 
) చిత్రము ఎలియ(/గఈ క 
యెంగింమోవితోడ గేమిమాటలాడినాను 
పంగించ యెంతెనా నంటుపాయదంటా( జమ్ము 
తరుణి యెదుట: తలవంచుక వున్నది 
వెరవున సీసెను నవ్వించ। గలవా 
రాడితేసు జంగిలి కడుపులోన( 
వొంలితేనది గచువోసమనీ సుమ్మీ 


సరఎము 


కామిని (శ్రీవెంక పేశ కాంగిటం గలసె నేండు 
వ. ఆకారణము చప్ప గలవా 
వాములై మెవ్వతెనై నా వయసు మీ(దువోతేను 
దీమసాన నిన్నే నిందింతురంటా( జుమ్మీ. 

శుద్ధవసంతం 

అందుకెపో నిన్ననేది అన్నిటా నేను 
యెందుకి నా వెరవవు యెప్పుడూ నీవూ 

నివ్వటిల్ల నారైతె నిన్ను( జూచినప్పుడెల్లా 
నవ్వులె గనమాయ నానాటికి 

సవరనివా(డవు 

రవ్వలకు వెరవవు రచ్చలనెల్లాను 


జవ్వనపువా(డవు 


145 


1 ఆస ॥ 248 


(1 పలవి 4 


tt విచ్చి 11 


it విచ్చి (| 


॥ విచ్చి ॥ 249 


"సలవి॥ 
గా 


1; అందు ॥ 


146 ఢీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


తాటించి నిన్ను నేను దగ్గరిన యప్పుడెల్లా 
మాటతె గనమాయ మరి నోరికి 
నీటుతోడివా(డవు నేరుపరివాండవు 
.. . యేటివైనా వెరనవు యాడా నాడను ". .2 ౪ అందు ॥ 
అంకెల నిన్ను( గా6గిట నలమిన యప్పుడె ల్లా 
జంకెనలె మిగివెను సారె సారెకు 
పొంకపు (శ్రీవెంక పేశ పురుషో త్రము(డవు 
లంకెలకు వెరవవు లలనలయెడను. ॥ అందు ॥ 250 
నాదరామ।కియ 
ఇంకా నేమిగావఠె నై ఆనతీవయ్య 
జంకించ(గాని నీసలిగె చూపేను . | పల్లవి 11 
మతకము నేర6ంగాని మంతనాన సీతోను 
చతురత మిగుల? గొసర నేరుతు 
బతిమాలనోప(గాని పంతపు నీరతివేళ 
నితవై నీచెప్పినట్టు యేమైనా( జేసను ॥ ఇంకా ॥ 
వాదించరా(గాని వన్నెలుమెరసి నీతో 
ఆదిగొని సరసము లాడవచ్చేను 
సాదించవద్దుగాని చల్లని సీకా(గిటిలో 
సాదువలె నీకతలు సమ్మతించేను ॥ ఇంకా ॥ 
కోపగించ(గాని నిన్ను గూరిమి (శ్రీవెంక మేళ 
కాపురము సేసి నీపక్కనె వుండేను 
యేపున బింకము లేల.యికై నన్ను( గూడితివి. 
తీపులమోవిమాటల( దేనె వూసేను. “1 
ముథారి 
పదరకువె యింకా( బనిగలదు 
కదియుట నిన్ను న్నాపె కాంతాళముగాదా ' 1 పల్లవి ౪ 


ఇంకా ॥ 251 


శృంగార సంకీర్తనలు 


కన్నుల నవ్వితే నేమె కాంకలు చల్లితే నేమె 
వన్నెల మాయింటికి రావలె(గా తానూ 
వేష క జం 4 క్‌ 
నిన్ను నాత(డేమనినా నన్ను నంటగాదా 

సేసలు వెట్టితే నేమె చేతులు ముట్టితే న్‌ 
వాసుల నామాము చూడవలె€6గా తానూ 
వసాలు సరపనీవె వీడెప మదమో యేమో 
బాసికము నీకిచ్చిన పని నాకేకాదా 

ఆడ నిన్నంటితే నేమ అపె తావచ్చితే న్‌మె 

ఈ 
వాడుమోము నాకు( జూపవలెంగా తాసూ 
యీడస శ్రీవెంక కేశు. డెననె. గదవె నన్ను 
| వేడుకలక్క_డివి నాతోడి తమేకాదా. 
2413_వ రేకు (శ్రీరాగం 

తొల్లి టి సుద్దులకు(గా దూర నేటికి 

పల డా లన్నియునాడి పంత మిచ్చె( డాలును 
(ae) 

చెక్కునబెట్టిన చేయి నేసపెట్టినట్టి చేయి 
పొర్క టెకాదా మన సొండు రెండాయ 
నిక్కి తానేమి సేనునె నేండు నాధాగ్యముగార 
మురక్కి_తి ననవె తాం మొక మోడి నాకును 

అప్పుడు నవ్విన మోము అలిగిన మారుమోము 
యెప్పటి దెకాదా యించుముంచాయ 
తప్పులు తనందునేవె దైవము చే(తలుగాక 
కప్పురము గానుకీవె కరుణించె నన్నును 

కొంచి పెన(ంగిన మేను గొబ్బనం గూడిన మేను 
యెంచ6గ నిదియెకాదా యిడుడోడాయ 
వంచనేలె శ్రీవెంక కేశ్వరుండు తా నన గూడె 
మురచివ పనులని మన్నించె నన్నును... 


141 


11 పద ॥ 


"పద ॥ 


1 పద ॥ 2059 


11పలఅపి॥।॥ 
na) 


॥ తొల్లి '॥ 253 


148 


ల అటి (గ వ జ్యూ 
క వంగల సా నక యి(కశనా 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఘనము శాం లాం 
గా 
అలదివో విమయడ నే 
ల్‌ో 
“మలమి టిం 
ణా ఖా 
(ae) 
ఎక్స్‌ = త్తు 
బతులు పి 


కొ(గ్నిరించుకొో న గ 


ఆణ్యాన్భ్య భు. శ జు జ. 
ళీ స ఆుఅ,శీ లు అల 


పొడీ 


| 


nan, FP జ్‌ 
ఫ్‌ ల 0 “wt గొ 


(గొ 


a 


శ 
» aw 


యేతువ లఅతొ దించుక యిందిరిత "న 


నీతి విచారించుూ్‌ొ. 
రీతితో( బ్వరికము శేచుకొనవ 


న ఎమ్మది స టుసం౦ 
Se 
ER ey తు. 
లు 
మముదో(టి 


మా(గిన మోవితేనెల 


చే(గడేరం గూడితివి [శ్రీవెంక పేక చేయు 


సరం 
నొ 


కా(గక మి 


ల ఉట. తలు నవ్వువ 


గడ గట 


చ్చు 
నామంతం 
ద 


వలచిన రమణికి వడి( pee Ae 


యెలమిని పంతము బేమిటిశకే 


కలయికల కే 


మరి కొచుకుండ(గా 


చెలరే(గీ యతని చిత్తముగాకా 
వొగ్గి ననుపుతో నుండిన కాంతకు 


. దప్పులు య 


జే ఇ" n క M2 : a 
(డాయ యగాను సిసలు వగపల 
“yy 


haa.) 
శీ ౪ 


i 


పంతము లియుపల 


శ 
దాము వారి 
ముస. Mo 


కలీ 


ష్‌ ల్లా. 
ఓ లం ఎ 11 
గ 


Tre Tar 


HH తొ( | 


nH లౌ! | ఎ)! 


Tre Tet! 


॥ రా(గ॥। 


శృంగార సంకీ ర్రనలు 149 
కదిసెను (శ్రీ పంకటపతితో పీకు 
యెదురు మాటలిక నేమిటికే 
పదరక వురమున జలుసుకుండగా 
మువములు పెపె ముంచీ(గాకా. 4 రాంగ ॥ 25 
శంకరాభరణ 
ఒడతులు సేసినటి థాగ్యముకొది 
రు య 
డితోనితుడో వ. పర్వోగాతాండపూ శ ల్ల వి ™ 


సింగారాల కొనబుకాండవు నీవు 


(os) 
లి సీవెతే వేయి మనసులవా(దవు “పత 11 
(SERRE 


సు లింతెకాక చొక్క_చోటనుండేవా 

వుదండాలు రాచకూ(తు లోరిచి యెట్టుండిరో 

గద్దరివై పూరూరి కా*పురాలవా(డవ్చ “పడ 
నిచ్చ నిచ్చ? చోదిసేన నేరుపువాండవు నీవు 

యిచ్చకుండవై వొక్క రింటనుండేవా 

మచ్చిక (శ్రీ వెంక శ్రేక మన్నించి నన్నూ గాకితి 


ముచ్చటతో నందరికి మోహించేవా(డవు. ॥ పడ ॥ 250 
మధ్యమావతి 
తమకించి రమణు।డు తరిగాచుకున్నవాండు .. 
సమరతి వుపరతి సాము నేసేదెపుడే 1 1 పల్లవి ॥ 
చెనకిన చెనకులు సిసుల కె కొలందాయ ' 


మనసిచ్చి మీలోని మాటలెపుడే 
కొనచూపు లన్నియును కోరిక కి ముదలొయి 
చనవిచ్చి మోవితేన చవిగొనేదెపుడే ॥తమ ॥ 


ననినట్టి ననప్పులు ననుపుల 33 ప్రె 
పొగరువలపు . నాడో? చెప్పకే 
కిగిమించు వేడుకలు సింగా రించంప బ్ర 
అగపద్ది కాంగిటి! ఆయమిమిళక నెప్పుడే wa; 
కోన ముకరొ ముల "రుతు మేనులవించే 


గ ఆ జు, “డి 
వామి(ందాడు[ బంతోల నించుట.ఎప్పుఎ 


జ్యూ మ ఆనా కాం. 
యూత త్ర మ మీ యిచ్చకము3 నిలీ 
ఇ అధ అ పెచే me మో 
ఆహిరి 


ఈ ఇ అన్‌ 
ఆనతీవయ్యా యింకా ననుమాగా ₹6(టిక్‌ 
స లేకున్న నిటువతెల జేసుగా నం 


దసివదా(డు జోప్పులు వంచి వు గ నతు 
నసులసురయో;€ చలి అది యే(టికి 
యెసలగి యిందా€కా మీకు యేకతానం పుంటిరి 


హే. 


న కీ మం HR గ 
కసుగాదు రతులలో€. గతము యేమాయనో 4 టం 1 


దుకకేమి సమ్మతిగాదాయనో ౫ ఆన ॥ 
సిన్నల,. జంవంచి జవ్వనపు మదము; 
చన్నుయిున అటుచూపి సాదించీని 
యిన్నిటా (శ్రీవెం క టేక్‌ యెనసీతీ రిబ్చదిసు 
పన్నన _ఎప-తముల బలిమి యెంతాయనో ; ॥ ఆన ॥ 200 
211-=వ రేకు దేసాక్షి 
ఇద్రరికి (దగు తగు నిశ స స 


శృంగార సంక రనలు 151 


ne 
pn mE LD 
అగ జ | డ్‌ 7. 
రణ్చు.. ౨ ఎందాకా రావయం లొనికి + ఇన? 
iw 


Tey 
os 


130 11 
“టి 


షై 
dq 
Es 
(౧౭ 
t్న థు, 
పైనే 
tJ 
xX 


{ 


వుదండాలు చూపి చూపి పూరడించె.. 1పమవిగ 
ణీ 


చదురులాడి యాతడు సారెకు నేరుతునంటహా 

వదరు౪దనములనగె వాదించెనే 

పదరి యందుకు గేను పైవొని కౌంగపపట్టితే 

సదరము సేసుగొని సాదించెనే (| న్‌ా. 11 
చరిదాపి యింతలోన సంగడి నిలువబెట్టి 

పొలతుల? దెచ్చి నాతో( దోలించినే 

తెలిసి అప్పటి నేను దీకొని నీలిచితేను 

నాలపుల నాక్కించి సోలించీచే ల వ్‌ |] 


ఆరయ శ్రీ వెంక మేకు? డాయములంటి నన్ను 
కోరి తన కా(గిటితో. గూడించీనే 
తేరిచూచి యీవేళ తేనెమోవి యానితేను 
ఆరితేరి మారుమాట లాడింవీగే. | ॥సొద్దు un 200 


152 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సామంతం 
అకుగరే విధు నివె మైతి.గనక 
విడువక మాయింటీకి విచ్చేయు మనకే 
పెలుచుమాచలలోని (పియములు 
మెలమి ౨ప్విరిక నా యితవవునా 
కొలదింతె మాచొళ్ళి కపురులు 
పలుమారు తెనకేవి దా౭శతియయ్యోనా 
ఏీగువురాజసముల పిలుపులు 
జగముల దొరలకు చవివుట్రీనా 
తగు ధన మిదియే దా(పురదూ 
అగపడె యిదీనే(డు అనువయ్యోనా 
వంకపురతులలోని పెన(గులు 
మంకుచందాలవారికి మర్యమంటీనా 
పొంకాన నన్ను. గూడె శ్రీవెంక కేళు(డు 
అంకేలాన తనకిది లావయ్యోనా. 
ధన్నాస్‌ 
ఎప్పుడు త ము ముడె వద్దనున్నారము 
అప్పగంచే నందరినీ అన్నిటా మన్నించుసు 
నరుసకు వంతుకును వచ్చినవారె యిందికు 
సరుస బెట్టుకో సీవు చల్లంగా =e 
తర్‌వోరీ పనులకు తగు గొల్తితలు వాం 
మరుగకు మింకొ సీ మనసునను 
ఆసల దొసలచోరు అదె పెంద్రికూ(తురులు 
సేసుకో యింకొ సీవృ చేయి మీదుగా 
'రాసికి మీ(దమిక్కేలి రాకాసి సతులున్నారు 
మోసమోక యేలుకో సీ మోహమునను 


జఉప౦ప 
గ్రా 


జ అరు 1 


౫ ఆడు ॥ 2h! 


W ఎప్పు i 


శృంగార సంకీర్తనం 


వాడి కె వేడుకవారె వలచివున్నా రిందరు 
కూడ వయ్య కా౭గిటను గురుతులుగా 
యాడ". (శ్రీవెంకపేశ యెనసితి నిదె నేను 
యీడు ఎట్టి చురయించు మిన్నిటా నీవు. 
తెలుప గాంభోది 
ఇంకా నింకా రమణుడు యేమసీసె 
లొ త్తంటోతేను వాసివుట్ర నారు 
చనపు తానచ్చినది చలముతో మా(టాడితి 
సెనగ బోయితే మరి పిరివీకులె 
తనమూా(ట నాబూ€టఏ తరుణు కెలయసపదురు 
ననిది తడవ(దోతే నవ్వువచ్చీ నాకు 
; తంచినచె తాను సరసము నేనాడితి 
మర. గమ్మర నయితే కసిగా 
మ్మనము లిప్పరివి నిండుక అప్పు వున్నవి 
పమ్మి - ాసరంగంచోతే పచ్చిదో (చీ నాకు 


సమ 


te” 


A 


నేరు నన్నియు' దా య్యమున చేయాడితి 
తారురాణించ(గ బోతే తగులాయాు 


యూరీతి (శ్రీవెంక టేకు డిన్నిటాను నన్ను కేలె 


చేరి చెననంగందోతే సిగువచ్చి నాకు. 
కేదారగా 

ఎససిన యాకెతో నీకింత యే(టికి 

వెనుకొని నావెంటనె విచ్చేయవయ్యా 
పలికినట్ల పో పంతము 

చలిమి బలిమిగల సతులకు 

తల(చినయట్ల ౫ తగులము 

వలప్పలు "లకొన్న వారి కెల్లాను 

20 


153 


(1 ఎప్పు 1 262 


11 ఇంకా ॥ 


1 ఇంకా it 


1 ఇంకా ॥ 263 


|| పల్లవి i 


॥ ఎన ॥ 


154 (శ్రీ తా శ్ల్షపాక అన్నమాచార్యుల 


శేసినవెలా( ఇలు చేతలు 
na) na) 
వాసనలు నమ్మి నయఃై పడ(తులకు 
ఆసపకిన గో అ రివ పనే 
ససవట్టుకుండినట్టి చెలులకును 


(శ్రీరాగం 
చెప్పినట్లు సయకున్న చిన్న(టోరాదు 
ర్‌ ప్పురగందుల కెన్తా( గల దిది దాలు 
చనవు లేనిచోటి జగడాలు 
"పెనంగండోతే పట్టి పిరివీకులు 
కనువొని మాటాడరె కాంతలు 
వనితల కిందిరికి వాసితోడి బతుకు 
అందియు నందనిచోటి యాసలు 
సందడి( జెన(గ(బోతే సటవటలు 
పొల(తులు 
చెందిన యింతుల కెల్ల సి మూలధనము 
అలసిన రతిలోని యలుకలు 
చలపట్టంటోతేను సదమదము 
కలసె నన్నిదె (శ్రీవెంకటవిభు(డు 
లలనల కెల్లా నీలాగులెపో లంకెలు. 


సొౌందులు దెలునుకోకె 


కొంభోది 
ఏమయ్యా నే మంతేసి యెఅ(గనవారమా 
_ కామించితే నీమాట కాదన(గ( దరమా 


ఎస 


1) పలమివి॥; 
గా 


“ల ట్లు 
Hiya il 
ww 


1 చపీ* ॥ 
రా. 


/ చెప్పి un 265 


1 పలవి ॥ 


శృంగార సంకీ రనలు 155 


సరి గంత గచిగినా సరస మాడుపెకాక 
సెల సీకం పె మితిమీరవచ్చునా 
మ గం మిక్కి_లియె తి వసమై చొప్కుటగాక 
కల(చి కలచి నిన్ను గక్కాసించందగునా “ఎమ ॥ 
గంత చబుద న ననుపె యుండుటగార 
(on (eres 
మిసరా మందెమేళాల మించనగునా 
మగ ఎంత చూచినా యుక్కులె మొక్కుటగాక 
యెగసిక్యాలకు నిన్ను యే(పందీరునా 1 ఏమ 
నీవెంత మన్నించినా నిన్ని పె కూడుటగాక 
అ 
పజ చేర న్న బచ్చి నేయ(గూడునా 
యీచేళ (శ్రీవెంకసేశ యేలితి విటు నన్ను 


ఆవటించి నిన్ను రతి నలయించ(జిల్లునా. ॥ ఏమ ॥ 266 
సామంతం 
అప్పటి కా(తాళాన నందుముగాక 
తిప్ప(దోతే సీనుణాలు తీరౌనా మాకు 11 పల్లవి i 


గేరుపుననాడె కల్ల నిజమువలెనెవుండు 
యరుపరచేమం టె యెటువచ్చును 
నీరచనల నీవును నిలువుసూరువండు 
తారుకాణించే మంటె తరమా మాకు ॥ అప్ప ॥ 


దరిచేరి దండాలు తనవద్ద నెవుండు 

సరవికి దిర్షామం టె చాయకురావు 

వెరసి మెయిగురుతులు వేయినేసు నొక్కొక్కటి 

భార. వెల వెట్ట(గ నోపికేది మాకు (| అప్ప i 
(సేమపు మోవితేనెలు పెదవిమీ(దగెవుండు 

చేముట్టి వడ్డించ(టోతె చిరునవ్వులు 

గామిడి (శ్రీచెంక'టేశ కలసితి విటు నన్ను 

దోమటి దొడికేమంటె దొడ్డా మాకు. ॥ అప్ప ॥. 287 


106 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మాళవిగొళ 
విన్నపము రంతి విన్నవించవలనా 
[ గధ 
. . న ననుతో మర౫ముల 
మాూుులకు ఒరియూయ మననుర్‌ మర్ఫ్మిములు 
తేల "తన సునొయ తిరిగాను" లు 
ల్‌ అలీ 
మేంటికి జాల సేసె విచ్చట ట నెచ్చిమనుండీ 
ఆ(టదొాచి ఆఅసుముసుర్‌లత “పకా 11 విన్న |) 
చెక్కు మీ(ది చేయాయ చిప్పిలు( దమకయెన్ల 


లాయ విరహము ముంచిన యా 
తక్కు ల బెట్టగ గేల తిరితీపు చేరుచు: 


నో 


క. 


చక్క ఇ స జి ఎరు విఐనొ ॥1 పన ni 
నవ్వులకు మొవరాయ ననుపుళి పరిసి" 
రవులకు. జోటాయ రతి న. 
యివప్వల శ్రీ వెంంపేశ బంతి నిది ౨ sre క 
జవ్వని సలయింద(చనికు?)న చలదింత వగా, పిన్న 8 2K 
రాళి 
వలపు సీరుపంటిది వాగరాడు 
తల(ప్ప సరి= తారుకాణ దై వుండును 1 పలపి॥ 
(os na) 
మలసి ఆత(డాడిన మాటలు నాతో. చెప్పి 
చలము రే(చకురె సతులాల 
తెలిసతి ౮6 దొల్లై తేన(39) పొన్నాకుమిం దై 
మెల(గి నేండు గొ_త్తలు మీకింతె కాని 1 వల ॥ 
యిదిచో విభుని నన్ను '-దురుకట్ల (జూపి 
మదము వెంచకురె మగఏవలాల 
పదరి పిండిచేరెను( బంటిలోని రసములు 
అదనెర(గక మీరు అల సేరుగాని ; వల॥ 


శృంగార సంకీర్తనలు 


గక్క_న (శ్రీ వెంకటేశు కా(గిటిలో నన్ను (గూర్చి 
పక్కన నవ్వకురె పడ(తులాల 
చిక్కైను నాకు దొలై చెరకుపండినపండు 
పెక్కు మారులు మరు పెనంగేదగాని. 
దేసాళం 
బుద్ర్దిమంతు(శ ఎ చాదువు పూచి బతుక( గలవు 
బొద్దికొతో నాకిపు డొక్క మనసాయను 
యేతులు గెరపవచ్చు నెయ్మెలాడుకొనవచ్చు 
నాతోడి నవ్వు నయమా నీకు 


ఆతం౦వారై తె నిస్ను నన్నిటా? గాకు "పేతురు 


చేతికి లోనయినవారి( జెనకితే మేలుగా 
బాసలు సయంగవచ్చు పలుమారు దంక వచ్చు 
ఆసలు మాతోడిపొందు అనువా నీకు 
పోసపోని వారయితె ముయికి మయి సేతురు 
వాసి మానాపతుల" వంచుగౌొంే( జెల్లునా 
గుట్టు ససుకొనవచ్చు కూరిమి గొసరవచ్చు 
యు 
యిట్టి మాకూటమువె యితవా నీకు 
అటు సేతు రిందరు నాజడి శ్ర) వెం చేశ 
లు 
మట్టుతోడి వారిసె మన్నించితే( వగు(ంగా. 


246_వ రేకు శంకరాభరణం 


విచారించు కొమ్మనవే వేడుక నింకా. దా? 

పచారించి మాతో సల పలుక వచ్చీ 
విరసాలె సరసాలు వేగిరపడకవుంచె 

తెరమర(గె బయలు తెలిసితేను 

సరవుఠె వెరవులు చనవు గలిగితేను 

యిరవాయ దా నాకు నేమి బోధించిన 


[౧ 


(1 వల ॥ 269 


1 పలవి ॥ 
౧౧ 


టు 
SH 


“బుిచి॥ 
నో 


1 బుది ॥ 21 
న 


॥। వలవి ॥ 
na) 


గ విచా॥ 


[౧8 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పంతనాలె పొంతనాలు పనులల్లా నియ్యకొం టె 
చింత వే మనోరథాలు సనుకొం'పేను 


వింతచే నెుపు లవును వేసిన పై చేసితేను 
యెంత సా నన్ను€దొను యేమిత్రోధించీడే 


వెగటు లే 


పగ్‌టులు చెరపులులేకున్న 

తెగువలే నగలు ద్హికొం పేను 
తను శ్రీ వెం పేకుడు తమకంచి నన్ను యడై 
యమెగసకే,_ ౮ 


ఎ లిడలేవు యేమి బోధింగీనే, *విచా॥ 2 
వరాళి 
“ఎట్టుతోడిదాన నేను కొసరనేల 
దెట్టతనమె నాది తెలునుకొనవయ్యా గప 
ఎవ్టుమాట లాడ(గాను (పయు(డ నీతో నేను 
వౌక్కటి హితవాను వరొక్కటిగాదు 
చక్కాటులు నీవా(చితే నాలెకు విశేంగాని 


అకంరతో మారుమాట లడుగకువయ్యా 


లతో నవ్వ (గాను చప్పనవునో వుప్పనవునో 
తేరకొనని మనను త్వికోరాదు 
కేరి నీవు నవ్వితేను కమ్ముల జూచే(గాని 
ఆరయ నన్ను. గలే వంత యే(టికయ్యా వ 
నన్ను బాసగొన(గాను నిలుపుదువోమరి 
సన్నల( దోతువో అంతనాధించనేల 
యెన్న(గ నన్ను( గూడ్రిత్రి విదిగో (శ్రీ వెంక పేశ 
వెన్నవంటి నయముతో వేండుకో నే 


ఇలయ్యా, ॥గుట్లు॥ ల్‌ 
ముఖారి 
ఎవ్వరీ కివ్వరి చుట్టా లేమి దూమెలు 'నేనేవు 
రవ్వల నాడు బుద్దులు రండూ రండే 


ఫీ "ఎటు Hi 
డు 
సా 


॥ పలవి ॥ 


శృంగార సంకీర్తనలు 159 


కన్నెల అలుక దీర్చి కాంగిలించ బెట్ట(గాను 

చన్నులు. జన్నులు! దాడి చప్పుడాయను 

యెన్నిక( గపటములు యెదలోనివి మాగే..డా 

సన్నల సవతులై తే శాతివె రాయి 11 ఎవ్వ 1 
చూనినసుల నిచరిని మాటలాడించగాను 

తేసలుల. చేసనలు సోశి తియ్య నాయన 

నానిన వెంగేల వాళండినా(టినవి మానిెేవా 

పూనిన ఒరుగవంతు పొరపొచ్చాలు 1 ఎవగ గ 
కూడిన సీసతులను( గూచుండ. బెట్టుకో (గా 

తోడులు ఏడలు నొక్క దోమటాయను 

వాడిక పిన్న పెద్దల వావి నీవు వద్రనేదా 


యీడుతో (శ్రీ వెంక పేశ కుందులు, గ ఎవ్వ ॥ 2139 
(శ్రీరాగం 
ఎరు(గుదుము నీ నాయా లేల చెప్పేవు 
వొరిమె గలవా(డవు హూరకుళడ రాదా / పల్లవి 11 
మొగమౌట గలవారు చూపించిన సతులకు 


తగవు చెప్పెరా తప్బకుండాను 

మగడ వై తేనేమి మచ్చికగలచోటి! 

తెగెవా పరులకై తే దీకొందువుగాక ౪ ఎరు ॥ 
చుట్టపు దొంద్రైనవారు చూచి చూచి సవతుల 

యెట్టయినా వున్నచో యేలాడేరు 

దిట్ట వైతేనేమి నీతీరుకు వచ్చేవారి. జే 

పట్టవా వింతవారై తే (భమయింతువుగాక 1 ఎరు ॥ 
కడు వేడుకకాండ్లు గలిగిన ప్రై ధర్మము 

నడేరా (గ్ర వెంకటనాయక నేండు 

అడరి నన్ను( గూడితి వాపెను( గొంతమ్మాత్రము 

విడిచేవా యిది నీ వేసా లింతేకాక. ॥ ఎరు ॥1 274 


[80 


శ్రీ తాళ్లిపాక అన్నమాగార్యుల 


సాఇంగనాట 
ఇంకా జదునివయ్య యిటువంటివి 
లంకెలాయి నీవిద్య రావరివి నెతివి 
pn 
'ఎవివిఎ సములు (పియముల బులు 
న్‌. జదివితివి యిపుడు "నీవు 


వచరు సతులు సీత తో(నీతో)వాదించే వారవం 


తువ కెకె సీవివ్య వి నొర్తవాండ వె తివి 


మింతెనపు మంత్రాలు మంకుగోరి యంతాలు 


యింతగా చేబుచువోంటి విప్పుడు స్‌ు 


జంతల సతులు నిన్ను సారించే వా వారవ్వురు 
చౌంతినునా ద నీవిద్య చొడవా(డ వెతివి 
ప a మా 


అిచయిన లా అుడీ జోలినిత్యాలు 
చురౌొంట్‌ వివుడు నీవు 
ణ్‌ 


See CON 
ఖే 


సాన 


pa స 


ae ay లలు 


దేసాళం 


[స 


గొవిం+చి విచ్చ నవిడీ బతుక(గదయ్యా 
వెలలేని వలపులు వేమారు గెౌన(గాను 
లరలియె తి తమకము లాభమాయనగు 


పలచని 4 వద్ది(ట్లి?)శిి ఎ పదారువేలకు( డా 
లిమి ని గోటి కోట! 5 
ది (కం గోటి బడిగె త్రవయ్యా 


చదరపు సరసాలు చాలుమూలనడవ(గా 
గుదిగొన్న నగవు లువ లాయను 
అదిగో పట్టపు దేవు ఆత పంతముచేరె 
పదరక సవరాజ్యపట్ర వే జులవయ్యా 


గట్టిగా శ్రీవెం చేశ కాంగిలించితివి నన్ను 


ావంటిడారి దీవెన మరి యేకాలము గ 


1! ఇంకా ॥ 2? 


౫మాషం॥ 


॥మావం॥! 


.¥ 


శృంగార నంకీ ర్తనలు 101 


పాయపు తరితీపుల పంటలెల్ల [ బండ(గాను | 
చాయల రతిభోగాలు సదరమాయ  ' ౨.4 
యీయెడ (శ్రీ వెంకటేశ యిటు నన్ను( గూడితివి - ' 
లాయపుటింతుల పొ(జులను.( గూర్చవయ్యా. -॥ మాదం॥ 276 
247వ రేకు నాదరామ[కియ | 
ఊరకుండవయ్యా వుడివోవు వలపులు 
కోరుకొంటా వున్నదాన గొప్పలు నీకన్నులు a పల్లని il 
చనవు సీవిచ్చితివి చలము లన్నియు. దేరె 
మనసొక్కటాయ నీతో మారుమాజకేల 
ననిచివుందాన నిదె నన్ను నేల రే(చేవు వ. 
వినుకొంటానున్నదాన వింతలు నీసుద్దులు i ఊర ॥ 


Mr som 


(పీయములు చెప్పితివి పెన(గితివిందా(క 
నయమాయ సరసాలు నవ్వులంతేల 
[క్రియ గే నెటు(గుదును కెరలించ కి(క నీవు 
జయము చంటి నిదె చక్కనె నీమాటలు -  ॥ ఊర ॥ 
తిలిపితివి బుద్దులు దిష్టముగా( గూడితివి or 
వెలనె సీమోహములు వెరపు లేల 
యెలమి శ్రీ వెంకటేశ యెచ్చరించకు గోరను 
తలపోయుచున్నదాన తగు నీగుణములు. - ॥ఊర ॥ 277 
మధ్యమావతి ~~ 
దానికేమి యిప్పుడే మి తప్పిపోయీనా 
వూని యెదురుకట్ల నె వున్నా(6డుగా ~~ ' పల్ల వి ॥| 
“ అలసిన రతివేళ ఆడినట్టి యీమాటలు | 
తల(చుకొమ్మనవె తను దాన 
పిలిపించి నాతో( దాను పెనంగిన పెనంగులు ... 
తెలిపే లేవె యింకా తెరమర(గుననె. “4 దాని॥ 
21 


162 శ్రీ తాక్షపాక అన్నమాచార్యుల 


చిడుముడి మంచముపై చెనకిన చెనకులు 

తడవి చూచుకొమ్మనవె తిన మేనగె 

పుడివోక తారుమారై వునిచిన పుంగరాలు 

తడ(బడీ వేళ్లను తానెరంగ(డా ॥ దొవి | 
కొత్తగా నాకా(గిటిలో కూడినట్టి కూటములు 

యెత్తి యిమ్మనవె యీవేళనె 

హ త్తెను (శ్రీ వెంక కేకు, డటపై తా నన్ను 


తత్తరపు( దమకము తనివి నొందీనా. ॥ దాని ॥ 218 
శ్రీరాగం 
చిన్న(దోయివుందాననా చేరి నీతో నలిగేనా 
సన్నల నిన్ను( జింతించే డాడి లింతేకాక ॥ పల్లవి ॥ 


నెక్కొాన్న వేడుకలకు నీవు గలవు మాకు 

చెక్కు_చేతితోడుతను చింత మాకేల 

వక్క_ణతో( గన్ను(గలువలు గలమోముతోడ 

గుక్కక తామెర చేయి. గూర్చితింగాక ౧ చిన్న ॥ 
దట్టమై నామతిలోన తగు నీరూపెడయదము 

వట్టి నిరహాన వసివాడనేల 

పట్టి తనువల్లిగాన పన్నీరు గంద మంచుకు 

పెట్టి పొరలించి మెత్తి పెద్ద నే సంగాక ॥ చిన్న ॥ 
కా(గిట సీవృుగలవు కమ్మ€జిమటల రతి 

నాగి యా(గి సారె సారె నలయనేలా 

కాంగిటం గూడితి (శ్రీ వెంక టేక నీ యలపార్చ 

'వేంగక నిట్టూరుపుల విసరే(గాక. ॥ చిన్న * 279 

రామ! క్రియ 

అటుగాన మెంచనేల అవలివారి భాగ్యము 


యెటులై నా సీపట్టు కెప్పుడును మంచిదే i పల్ల వి॥ 


శృంగార నంకీ ర్తనలు 163 


తప్పు నీయందున్నదా తగవరి వన్నిటాను 

చొప్పు లెత్త( బోతేను సూటికిరాదు 

కప్పురపు చవిలోన కారములుంతునా 

కప్పిన విరహులకే కా(క లౌ(గాదో MT 
సరవి నీవెరు(గవా సర్వజ్ఞు(డవు సీపు 

3ెరలించ( టోతీను కిందుపడును 

వరుసల( బూవులకు వాడీ తొల్లి వున్నదా 

విరపపువేళచే వెల్లివి రౌ(గాదో ॥ అటు ॥ 
చేకొననివాండవా (శ్రీ వెంక కేళు(డవు 

కాకు సేయ( టోతేను గరివడును 

యీకడ చంద్రుడు వెట్టా యేలితివి నన్ను నిస 


పెకాని ఆలిగేవారి పాలిటికి అవుగాదో. ॥ ఆటు ॥ 280 
ముఖారి - 
ఏ(టిమా(ట లిటువంటి వేలాడేవు 
గాంటమై యేకత మైతే( గాదనేనా ॥ పల్లవి ॥ 


చెప్పినట్టు నేతు(గాక చిత్తములోపలి సిగ్గు 
వొప్పగించి నీముందర సూరకుండేనా 
- కుప్పలై న కుచములు కొండలవలె నుండ(గా 
తప్పక నాపయ్యదను దా(చుకుందునా 1 ఎ(టి i 
సమ్మతించి వుందు(గాక జవ్వనపు నాగుట్లు 
కుమ్మరించి నాకు నాకె కొన వేతునా 
తెమ్మలై న పిరుందు మరుతేరువలె నుండ(గాను 
నెమ్మది నీకెదురుగా నిలుచుందునా ॥ ఏంటి ॥ 


కూడితివి మెత్తుగాక కొనగోరి చేంతలను 
వేడుకకాని తనమును వెలివేతునా 
యీడనె (శ్రీ వెంకకేశ యెనసితి మిద్దరము 
వాడిక వలపు లింక్‌ వడియ( గట్లుదునా. ॥ ఏంటి ॥ 26! 


184 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
“= ఆహిరి 

సెలంత( బాసితే నీకు నిమిష మేండవ్పను 
యెలమి దగ్గరివుంటే గే కేకు నిమిషమవును 

కన్నుల బెట్టినయట్లి కాటుకచూపులు నీపై 
పన్ని చెలి చల్లి శేనె పగలు రేయౌ 
వున్నతి పద్మరాగాల వుంగరాలచేతినిసమ్ను 
తిన్నగా నంటితే నె తెల్లవారును 

వీడెపుమోవినెలవి వేడుకతో నవ్వితీను 
నీడల( గౌసిన వెల్లా నిండు వెన్నెలౌ 
పొడితో యించుకవడి పణయకలహమయితే 
యేడచూచినా నదె యెండగాసును 

శ్రీ వెంకటేశ యిహై చెలి ని 
సోవలుగా మోవిమీ లద జాకసులు సందె 
వేవేలు రతులచేత వెలయఃగా దిక్కు లెల్ల 
కావిరి మాని హృదయక మలము నించెను. 

248._వ రేకు కతల 

సంగడినున్నవారము సాకిరి చెప్పకపో 
యింగిత మెరి(గి నీవె యియ్యకో 

వనిత చూచినదెంక వడి సీవేల రొ 
చెనకిన దెంత నీవు సేసేదెంత 
వినవయ్యా ఆపెమాట చేయుకొనె నింత గద్దా 
యెనసి ఆడినమాట కియ్యకోవయ్యా 

ఆపె నవ్వినది నవ్వు అప్పటి సీమతి దవ్వు 
పోపో మరునియేటు పూచిన పువ్వు 


నిన్ను( గూడ గాన 


sy 
రో నేవు 


ల 
11౧౨09; 


1 ఎల ॥ 


గపలవి॥ 
ae) 


1 సంగ | 


వోపవయ్యా చెలి నిన్ను వొరసి చన్నులనూ(ది - 


తీపులమోవికతలు తెలసుకోవయ్య * . : 


“జ సంగ ॥ 


శృంగార సంకీ ర్తవలు 185 


పిలిచిన పిలుపేడ బిగినే సీగతి యేడ 
వలపుల కదా జాడ వట్టిది నీడ 
యెలమి శ్రీవెంక పేశ యింతి నిన్ను నిదె కూడె 


. పలుకు. బంతాలు సీ కెప్పటివలెనయ్యా. "1 సంగ 283 
_రామకియ. 
బల్లిదు(డవైతివి బతుకవయ్యా 
పొల్ల లేకుండా నిన్ను( డొగడేమయ్యా 1 పల్లవి ॥ 


యెక్కడి కెక్కడి బుస్టులెవ్వరు చెప్పేరయ్య 

చిక్కి. నీకుగాగ ఆపె చెప్పెంగాక 

తక్కుక యెవ్వరు డాణతనాలు నేరిపేరయ్య ' 

ఎక్కొన్న చుట్టరికాన నేరిపెగాక ॥ బల్లి ॥ 
తతి నెవ్వరి కెవ్వరు దాయిదండయ్యేరయ్య 

ఆతీవ నీకు(గా(గా నాయ(గాక 

రతుల కెవ్వరిపాటి రమ్మని పిలిచేరయ్య 

గతియైవుందె తాం గక్కున' బిరిచె(గాక 1 బల్లి it 
కందువతో నెవ్వరు కా(గిలించుకొనేరయ్య | 

అంది నిన్ను(గా(గా ఆపె అలమె(గాక 

యిందులో (శ్రీ వెంకటేశ యి ఫ్రై నన్ను (గూడితివి 


విందువలె తానూ నీవెంటవచ్చె (గాక. it బల్లి 1 284 
ఖై రవి | 
పూవువంటిదానను పూ(పవంటిది వయసు 


సావధానమున నీసంసారఫలము _ 4 పల్లవి ॥ 
నీవు బోధించినయట్టి నీిజములె నానిజము 

భావించి నీవు నడపె పంతము నాది 

లావుల నీమన్నన కొల(దుల వారమునేము 
"., చోవనేసి మమ్ము నేల వొరసేవువిభు(డా | ॥ పూవు ॥ 


166 శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


చక్కగా నీవు నడపె సమేళము నాసలిగె 
చెక్కుల నీవు చొత్తిన చిన్న లివిగో 
పక్కన నీవు గప్పినపచ్చడము నామీ! దిది 
తెక్కుల నన్నెంత కెంత తెరి పేపువిళు(డా 

కొ(గిటి నీవుగూడిన గరిమ నే. బొగరేది 
మాగిన సీమోవిశేనె మావిందులు 
రాళ€గిన సంతోనప్పు రతుల నన్నేలితివి 
చేంగదేరించ(గ నేల శ్రీ వెంకటవిభు(డా. 

సాశంగం 

అనవల సేమైనా నిన్నంటి(గాక 
మునుకొని నే నీకు మొక్కకుందేనా 

సంతతము నందరును జయలు వెట్ట(గ సీక్రు 
కాంత లిక వేరె నిన్ను( గాదనేరా 
వింతగా ఆవులు నీవెంటవెంట( దిరుగ(గా 
మంతనాన గోపికలు మరుగకుండేరా 

పచ్చి పిల్ల (గోవిలోన బలు రాగాలు రా(గాను 
రచ్చకెక్కే సతులెల్ల రాకుండేరా 
గచ్చులసిరి మోహాన కమలాన వేయ(గాను 
ఛచ్చి రుక్మిణీ పువ్వులదండ వేయకుండునా 

నిండు జలభులసీరు నిన్నుం గంటె, దేర(గాను 
అండ మావలపు పేరే దదియెంత 
కొండల (శ్రీ వెంకశేళ కూడితిమి నేము నిపై 
పుండనుండ(దరితీప్ప (లూ?) రూరకుండీనా, 

సామంతం 


దొరలకె కానిలేదు తుంటతనము 
జరసి సీతో నవ్వ సరిదాననా 


1 పూవు! 


ఇ పూవు ॥ 285 


4 పలవి 
థ్‌) 


1 ఆన ॥ 


జ ఆన ॥ 


* అన ౪ 286 


జ పల్లవి il 


శృంగార నంకీ ర్తనలు 14? 


పతినలు వలుక(గ6( బలుమారు(గొసర(గ 

కతగరచినవారుగాని నేరరు 

మతి బెట్టుకొని సారె మమ్మునే నమ్మించేవు 

చతురత( బెన(గ నీసరిదాననా ॥ దొర ॥ 
బడిబరి( దిరుగ(గ ప్కైపె బుజ్జిగించ(గ 

గడుసులయినవారుగాని నేరరు 

అడియాసలు వుట్టించి ఆయము లేలం పేవు 

సడీ( బెట్టి నిన్నుదూర సరిదాననా ॥ దొర 4 
రాయడీరతి( బెన(గ రారా(పులకు నోప 

కాయాటులయినవారుగాని నేరరు 

యీయెడ శ వెంకటేశ యిటునన్ను € గూడితివి 


చాయలు దోధించ నీకు సరిదాననా. ॥ దొర ॥ 287 
సౌరాష్ట్రం 
వారి 
ఏల సాకిరి గోరేరు యిద్దరు నన్ను 
నాలి నే, జూచినప్పుడె నవ్వుతానె వుంటిరి ౧పల వి॥ 


మతకా లెర(గ(గాని మగువ సీమోముచూచి 
చతురతలు మెరసి జంకించెను 
రతికి దగ్గర(గాని రహస్యాన సీవుండి 
మితిమీరి కొనగోరు మీటుకొంటివి "ఏల ॥ 


తగవులు చెప్ప(గాని తరుణీ సీవన్నందుకు 
వొగరు(జూపుల పెదవుల( దిప్రెను 
మిగిలినవేవోకాని మీదమిక్కి-లి నీవై తె 
జిగి బంతములు చూపి చెల(గితివి ॥ ఏల ॥ 


యీరీతి వేరు సేయంగా నింతి (శ్రీవెంక కేశ్వర 
గారవించి నిన్ను. గూడి కా(గిరించెను 
తేరె(గాని నీవల్లనె శ్రేటతెల్లమై నేండు 


మేరతోనె పంతమిచ్చి మేకొంటివి. "ఏల ॥ 288 


188 (శ్రీ తాళ్లపాక అన్నమాగార్యుల 
249_వ రేకు 
గొల్లెతలె తేనె కొజతా 
pe ల్లిచపు సీచే' పడిరిగాకా 
“కొలచుంబదనుల కాంతల గే( డి 
వంచుకొన నసీకువసమా 
పంచదాణముల దారికి లోనై 
ముంచి చేతులెత్తి మొక్కిరిగాకా 
కోడెవయసు కొమెరలేమల 
వాడీకెకు( చేనువసమా 


(శ్రీరాగం 


కూడ((హడ( విల(గోవి రాగాలకు 
వాడవారు _వెంటవచ్చిరిగాక్రా 
కొలఃదీలే నట్టి గుబ్బెతలనెల 
వలపించుకొన వమా 
యెలమి (శ్రీ వెంక పేశ కూడ(గాసు 
“సొలసి చనవుచూపిరిగాకా. 
శ్వువసంతం 
పెన(గకువే యి(క (పియునితో నీవింత 
| మనను లెంట(౧ఏదుము మరి మాటలేలే 
అలుక దేరిచి పతి ఆపె పైకొనంగాను 
చలమరితన మేల పు 
జలజల( జెమరించె జాజుకొన( బులకించె 
౧ చెలంగి వేగి మిగిలి చీకటులు గలవా 
$వ్వు నవ్వి యీత (డె ననుపులు. శే అయ గాను 
రవ్వల బెట్ట(గనేలే. రామలకును 
జవ్వనప్క కళలుబ్బె సమ్మతులు మతిక'బ్సె 
' వువ్వులలోపలిపొల్ల పూ(చిచెప్ప(గలవా 


॥పెలవి॥ 
మ్‌, 


ద 
J 
30 


॥ పలవి ॥ 
ae) 


॥ పెన ॥ 


॥ పెన ॥ 


. శృంగార -వంకీ _ర్తీనలు 


[060 


(శ్రీవెంక కేశ్వరుండు. చెక్కునొక్కి 'వేండుకోంగా --. 


వేవేలు మా(టలేలే యీవెల(దులకు 
సీవాతని( గూడీిళివి నీటులును( జూపితివీ, 
కేవల చిగురు నాండె నేసి పెట్ట(గలవా. 
కొండమలహారి 
అమ్మరొ యెంతగడుసరి వదేమె నీవు వల 
పమ్మకరొన్లి కొనేవు ఆదేమె నీవూ 
మలసి విభుండు నీతో మాటలాడకతొర్లె 
అలిగి యెగ్గులువ ప్లే వదేమె నీవూ 


కలసి యాతడు నిన్ను6 గర(గించకతొల్లె . 


ఆలస వుస్సుర నేవు అదేమె నీవూ 
చక్క_(గాను నీపతి సరసమాడకతాొల్రె 
ae) 
ఆక్క_డజీరె ననేవు ఆదేమె నీవు 
తక్కక యాత(తు నీకు తమ్ముల మిడకతొల్లె 
౧ 
-. అక్కుట కారమనేవు అదేమె నీవూ 
యెననె శ్రీవెంక పేశు( .డిప్పుడు యింతకతొల్లె 
అనుకొనే వాలనంటా నదేమె నీవూ 
చెనకితి వితండు పెం జేయి చాంచకతొల్లై 
'. అనలు(గొనలకెక్కే వదేమె నీవూ, 
స = .ఎమంగళకౌశిక 
ఎందా(కా(జూతుము నే మిటువంటి యాగడాలు 
అందినచెలులము నే మాడకుండరాదు 


౫4 పెన ॥ 290 


॥'పలవి ॥ 
a) 


il అమ్మ i 


"it అమ్మ i 


3 ॥అమ్మ॥ 291 


' |. 


గ న 


1 పలవి 4 
౧% 


వువిద తాః బెన్లై తొంటి 'వుంగర మిమ్మంటేను. 


యివల నింతదొరవు యేల తి'స్టేవు 
జవళిగన్నీరుతోడ చలపట్టుకుండ (గాను 
తవిలి నీకింకా నేల దయవుట్టదు _ ... 


ఛా 
Pear 


“na. .ఎందౌ ॥ 


170 శ్రీ కా శ్షపాక అన్నమాచార్యుల 


సీలాగులుచూచి యాపె సీబాస వొప్పగించితే 
కోలుముందుగా నేల కొంగువ స్లేవు 


తూలెటినెరులతోడ దోసిలించి మొక్క_(గాను 


పాలుపడి దోసానకు భయ మేలపుట్లదు 
పడ(తి నీగుణాలకు పయ్యద వీగించుకొంపే 
సడీ(బెట్టి సీవేల చన్నులం పేవు 


తొడరి (శ్రీవెంక సేశ దొమ్మి(గలసితి వాపె 


జడిసి గోరంటినా నెచ్చరి కేలపుట్టదు. 
వరాళి 
వారివారిధాగ్యము వలపుల కొలది 
నేరుపు గలిగితేను నిన్నమాషే రేపూ 


కనుసన్న నాపె నిన్ను. గర(గించ( జూచితేను 


యెనసి అవె(వగ్గమ్మురై తే నేమి సేసును 
'వెనుకొని ఆవియెల్ల విరహవేళల నింతె 
మనసు లొక్క_'దెతె తామరపూజలపును 
వుదవి చన్నులనొ త్తి వూరడించ( జూచితేను 
యివె పిడిగుండ్లయితే నేమి నేసును 
పవళించి ఆవి రతిపంతమాడే వేళనింతె 
కవగూడితీను జక్క_వరూపులవును 
పెదవులె త్తి చెలియ (ప్రియము చెప్పంజూచితే 
యెదురుగాలములై శే నేమి 'సేసును 
కదియని వేళ నింతెకాని (శ్రీ వెంక "టేకు(డ 
యదె కూడితిరి యివె యి(క తేనెలవును. 
హిందోశవసంతం 
ఏటికి వేగిరపడే వింతలో సీవు 
మే(టిరమణు(డ నిన్నె మెప్పించీ(గాకా 


* ఎందా ॥ 


* ఏందా ॥ 292 


[1 పల్లవి 1 


* వారి ॥ 


జ వారి ॥ 


* వారి ॥ 200 


శృంగార సంకీ క్రనలు 


మచ్చిక నేసినచెలి మాటలాడకమానీనా 
దిచ్చరి సీతల(వులు దెలిసీ(గాక 
యిచ్చకము నీవాడ(గా నియ్యకొనకుండీనా 
కచ్చు పెట్టి కొంతగొంత శై కొనింగాకా 

దగ్గరివచ్చినచెలి తప్పకచూడకుండీనా 
సిగ్గులు సీపై( గొంత చిమ్మీ(గాక 
వొగ్గి విడెమిచ్చినాపె వోపననీనా యిక 

నిగులవలపు నీకు గేరిపీ(గాక 

చేకాని కూడినమీ(ద నేవనే సేయక మానీనా 
యీకడ ముందువెనక రెంచీ(గాక 
(శ్రీకాంత నేలితివి (శ్రీవెంక పేళ్వర నేడు 
మాకొరకు నిన్నాపె సమ్మతింపించీ(గాక, 

250.వ రేకు ముఖారి 


ఊరకుండుమనవే వొక్కటొక్క టే రే/ంచక 
తేరక_త్తె నై తేనేమి తిద్దుబడి తనదే 


తగిన నాచెలువము తనకి శలవాయ 
పొగడంగవలెనా పొరుగులను 
నగిన నానగవులు ననుపులకును వచ్చె 
మగనాలనై తేనేమి మనువెల్లా( దనదే 


పట్టిన నాపంతమిది పై పె( Bose 
"అ నన్నేల మెర్సీనె అందరితోను 
తిట్టిన నాతిట్టులివి దీవెనలై సరిదా(కె 
చుట్టమనై శేనేమి సౌమ్మ యితి దనకే. 


యిల్లి దె నాజవ్వనము యెప్పుడూ. దన కెఅబ్బె 
చెల్ల విరి సేయనేలె వీధివీధిని 
చెల్లుబడితో, దానె (శ్రీవెంక కేళుండుగూడె 
గొల దాననె తేనేమి కొలువెలా( దనదే. 


171 


॥ ఏటి ॥ 


౫ ఏంటి ॥ 


॥ ఏటి ॥ 296 


1 పలవి ॥ 
na) 


॥ ఊర ॥ 


॥ఊర్‌ ॥ 


౪ ఊర ॥ 295 


1 శ్రీ కా శలాక అన్న వాగాత్యఅ 


సామంతం. --, 
ఉండరే యెక్కడిసుద్ది వొడ(బరచకురే 
యెండలెలనీడలాయ నిదరికి మాకు .' &పలవి; 
ne, as] ణా 


కూరిమిలేనిపొందు కొనకళెటువలెసాగు 

పేరులేని పిలుపులు ప్రియమెట్లొను 

తామకాణీంచేనంటే తానాడ నేవీడ 

మారు త్తరమియ్యరాదు మనమలేయెరు(గు. ఉండ ॥ 
' నగవురానిమేలము నయమెటువరెనౌను 

మొగముచూడనిమొక్కు మోచేదేడ 

తగుల(బె'ప్టేనంపే తతిలేదు మితిలేదు 

పగటు లాడ(గరాదు పట్టిన దేపంతి ము 4 ఉండ | 
' పలచ(గోవిసిసులు పని కెటువరెవచ్చు 

చలివాయనివలపు సాదించే దెట్టు 

యెలమి శ్రీవెంకసేళు డీడనుందె నన్ను(గూడె 


. = వెలపరచ(గరాదు వేడుకలేనిండెను. 1 ఉండ $ 296 
ధన్నాసి 
మాపుదా(కా( గొసరిన మాను మానే రాయి రారు 
దాపుదండ నీవు నాకు తగవు పీచేతిదొ' |. it పల్లవి ॥ 


మొక్క లపు మాటలె ల మొన్న నె ఆడితి(గాని 
పుక్క_టయిన నిన్ను నేను( బొగడ నేడూ 
కన గుండెలోన లక్కవంటి మనసిడే —_ | 
. జ్య దక్రాయున్నదాన నీకు ధర్మము సీచేతిది 11. 'మాపు 1 
అంగడి. బెట్టినచే/త లప్పుడెషెట్టితిగాని = 
ముంగిట నీసుద్దులెల్ల మూనేనిపుడు 
యెంగిలిసెలవితోన రంగువంటిమనసిడే ,.. 
పొంగివున్నదాన నీకు. పుణ్యము సీచేతిది -. య. 2 మాపు it 


. _ఎశ్యంగార సంకీర్తనలు | అగి 


లోచి నిన్ను( గూడేది లోననే కూడితగాని.. ... 
యేచి నిన్ను(గూడేను యీచాయ నేను... ,* 
చేచేత సిదేవులను (శ్రీవెంక పేళుండవు . 
_తాచియున్నదాన దయ చల(పు క “=, మాపు ॥ 20? 
కేదారగా? వ 
నేండుగొాత్తలా తన నేరుపులివి ~~ 
వా(డివెట్రి ముంటికొన వాదులడిచేనో ల పల్లవి ॥ 
కానిమ్ముంటినే యి(క గాదని యెమరాగనే, 
తానాడినదే మాట తప్పులులేవు 
రానీవే యందుకేమి రతి గరగించు6 దాను. a 
నాన(బెట్టీగొడ్డలి సన్నల నింతయోటికే . “nనేడు॥ 
దాసయిచ్చితినే Se COD చెల్లించేశే న. 
సేసినదేచేంత మరి చిక్కులులేవు 1౧౧౩౨. 
ఆసపడనీవె తాను ఆంబుధులు పేరం బెట్టు. త 
' కోసి రాతనారొలిచి కూరిము లింకేంటికే ౧. ౬. నేడు ॥ 
కూడితినే కాంగిటను గురుతులు నించితినే _.౩. ==: 


ఆడసీవే సరసాలు అంకెలాయనే . '.:. ౬ "క 
వేడుక వెలవె'పై శ్రీ వెంక జేశ్వరు(డు తాను: ".. - 
వీడె మిచ్చి బుజ్జగించి చేసాలి(కనే౭టికే. ౨. గోండు! 298 


అ. $ 


BE Ve HE 
ఏటికి బా(తిపడేవు యేల మమ్ము జేనళకేవు . 
కాటుకవన్నెచూపులు కలవి నూజా(కూ:)బ(పు)2 వ్ల పలవి ॥ 
కోన్నులె గొప్పలుగాని కడు గొంచపు 'మొకము' 
యెన్న6(గ మాచక్క(దన మేమున్నది 


వున్నతాలె కుచములు వొంటినడుము సన్నము 
యెన్ని చూడ(బోతీను యిదివో మాసొబగు 1 ఎట్‌ ॥ 


fa i i థ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల. 
బారెండె కురులుగాని' చేరండేసి పాదాలు”. 
యీరీతిదె మాగుట్టు యేమున్నది. 
నోరు మాణిక్యాలగని నొక్కి తే దేనెపెదవి 
పీఠుకొన(టోశతేను సషెలుచు మాగుణము ॥ ఏంటి ॥ 
చేతులె మె _త్తనగాని చిమ్ము గోళ్ళు కఠినాలు 
యేతులు నెమ్మెలు మాయం దేమున్నది 
ఘాతల (శ్రీ వెంకకేళ కలసితి. విటునన్ను = 
నీతి విచారించుకొంకే నిండెను నీమన్ననే.  ॥ ఏంటి: 299 
' దేస్తాక్షి 
ఇంతి నీసొమ్ముగాదా యెరవున్నదా 
=. వింతవారివలె నేము వెంగె మాడేమా ॥ పల్లవి ॥ 
జగడాలన్నీయు( దేరె సతి నీతో సంతమాయ | 
మగుడి మగుడి సీతో మాటలింకానా 
తగవరి వవుదువు. తప్పులు నీయందు లేవు 
మొగము చూచి చూచి మొక్కు లింకానా ౪ ఇంతి ॥ 
పనులెల్లా. జక్కనాయ పదివేలువచ్చె నేండు 
చెనకి చెనకి నీతో చే(త లింకానా 
వెనకటి వెంతలేవు వేడుకకాండవు నీవు 
కొనచూప్పలను( జూచి కొసరు లింకానా . ._ $ ఇంతి | 
కోరికలు గొనసాగె కూటములు మీకు నబ్బె 
సారె సారె గొసరేటి చల మింకానూ = 
వ. యీరీతి శ్రీ వెంక పేళ -యిచ్చకు(డ వన్నిటాను 
చేరి సీవు నవ్వ(గాను సిగ్గు: లింకానా. ఎ -~iaodu 300 


రాగములు, 
ఆహిరి 


కన్నడగాళ 
కొంలోది 
శేదారగౌళ 
కొండనులహరి 
గుజ్జరి 
"గౌళ 
ఛాయానాట 


తెలుగు కాంభోది 


చేవగాంధారి 
దేసాక్షి 
డేసాళం 

ధ న్నాని 
నాగవరాళి. 
నాట 
నాదరామ్మకియ 
నారణీ 

పాడీ 


ట్‌ొళి 

బొళిరామ్మ క్రియ 
భూపాలం 
శిరవి 


సూచిక ౧ 


erm 


సంకీర్తన రాగముల అకారాది సూచిక 


. 12, 126, 144, 181, 


. 21,584, 


I] లికి 


శీల శి థి 


సంకీర్తనల సంఖ్యలు. 
25, 33, 61, 65, 106, 147, 150, 188, 202, 215, 249, 
258, 282. షో 
185, 225, 
16, 118, 158, 167, 177, 208, 239, 266, 
17, 64, 127, 199, 238, 264, 298. 
56, 74, 191, 291, 
210, ! 
91, 130, 142, 198. 
128. 
70, 2683. 
42, 60. 103, 169, 228. 
48, 58, 78, 111, 170, 285, 259. 300, 
10, 62, 93, 184, 186, 222, 227, 24, 270, 278, 
58, 113, 149, 262, 297... 
1680. 
40, 145, 194. 
8, 28, 47, 75, 119, 157,217, 284, 251, 277, £7 


తి 55, 112, 296. 
20, 36, 66, 


102, 128, 129, 178, 206, 211, 224, . 2. 
25శ 


14, 24, 32, 87, 1005. 228, 240. 
148, 205. 
104, 168,. 


80, 39, 69, 965, 183, 152, 16%, 195, 204, 


207, 230. 
285. 


రాగములు. 


మంగళకొాళికి 
మధ్యమావతి 
మలహారి 
మాళవిగొళ 
మాళవ శ్రీ, 
ముఖారి 


రాయగ్‌ాళ 
రీతిగా ళ 
లలిత 
వరాళి 


వసంతవరాళి 
శంక రాభరణం 
శుద్రచే? 
శుద్ధవసంతం 
(శ్రీరాగం "' 


సామంతం 


సాళంగర' 
సాళంగనాట 
,ఫొరాష్ట్రం. 
హిందోళవసంతం 
హిళక్టజ 


[పే 


న. 


67 15, 21, 41, 84, 86, 


176 


సంకీ ర్తనల వంఖ్యలు, 
22, 50, 109, 187, 292, 
1, 28, 03, 122, 184, 257, 278, 
107. 
5, 11, 78, 185, 151, 203, 268. 
88, 110. 
$1, 38, 53, 81, 98, 101. 117, 182, 156, 162, 168, 
192, 218, 221, 252, 273, 281, 295, 299, 
83, 155, 161, 180. 


8. 61, 52. 71. 116, 146, 182 
280, 284. 


121, 
35, 214. 
49, 51, 99, 110, 156, 143, 159, 213, 237. 


4, 26, 57, 85, 92, 124, 171, 172, 226, 248, 
272, 23. 


82. 

13, 46, 67, 100, 
18, 178, 245 
28, 90. 125, 178, 218, 250, 288, 290. 

|, 108, 163, 196, ee 


. 189, 219, 208, 243, 


280 


115, 140, 158, 198, 220, 256, 271. 


265, 274, 279. 289. 


18, 34. 37, 68, 72, 94, 897, 120, 134, 175, 197, 201, 
209, 231, 241, 255, 28], 267, 287, 298. 


wd 


౨. 1గ, 200, 248, 286, 


18, 89, 88. 114, 131, 
44, 77, 154, 190, 232, 288, 
2, 465, 80, 139, 229, 204. 


+» 108, 187, 247, 260, 275. 


నం 7, 188. 


సూచిక ౨ 
—(o)— 
సంకీర్తనల అకారాది సూచిక 


సంకీరన రాగము 
అంత దాననా నేను ముభారి 
ఆంతేని యెర(గలేము వరాళి 
ఆందుశేపో నిన్ననేది శుదధ్రవసంతం 
ఆటుగొన యెంచనేల రామ క్రియ 
అఆ టై కాసీవయ్య నేము పామ౦ంతం 
ఆడుగిరే చెలులాల ముఖారి 
ఆడుగరే విభు నివె సామంతం 
అనవల నేమై నా నిన్నంటి సాళంగం 
అన్నిటా నేరుపరిగా సాళంగనాట 
అన్నిటికి, గలవట దేసాళం 
అన్నియు. దెలునుకొంద ప లలిత 
అన్నేసి నాకునా కే ట్య దేసాళం 
అప్పటి కొ(తాళాన సామంతం 
అప్పటి నుండియు జెప్పే సామంతం 
అప్పణిచ్చే నిదెనీకు మాళవ,శ్రీ 
అప్పుడే గెలిచితివా ఆపె గుజ్జరి 
అమ్మరొ యెంత కొండమలహరి 
అలమేలుమంగ యీశకె శుద్రవసంతం 
అలయ(గ( బొద్దులేదా (శ్రీరాగం 
అపువయ్యా దొరవొదు ముఖారి 
అవ్ననే యింతేని సేసే దేసాళం 
ఆడుతా తెల్లా నొక్క టే ఛాయానాట 
ఆడనీడ నుండ(గా సాళంగనాట 
ఆడమె యింకనేమీ శంకరాభరణం 
ఆడుకోకు సీకునీవే దేసాళం 
ఆత(డిదె నీవిదె వసంతవరా? 
అతని భమయించవే నాదరామ(కీయ 
ఆతని వగ లెరగ రమ్మ ఖ్రైరవి 


22 


పుటస ౦ఖ్య 
89 
ర్‌! 
145 
162 
[22 
78 
152 
186 
శి 
142 
59 
రస్‌ 
155 


68 
122 
169 

ర్‌ 
116 

49 
109 

7% 
144 


132 
49 
70. 
57 


178 


సంకీర్తన కగమ్మ పుటనంఖ్య 
ఆనతీవయ్యా యింకా స ఆపారి ఎ 1650 
ఆయనాయ నుండ వయ్య స హిందోళవసంతం .... 13 
ఆయమంటి మోవితీప షి దేవగాంధారి 09 
ఆయముల కెల్లా గురి వ శేదారగాళ 88 
ఆయలవాసే చూచి wa ముఖారి క్‌ 92 
ఆరంగ( జూడరే అదె ల లలిత శ! 
ఆనతి మరఃగువా(డ ర్‌ సామంతిం పస || 
ఆసవర్డవారికి నలమట పి వరాళి శీల 
ఇంక సీ చిత్తముకొర్రి న. సామంతం స 41 
ఇంక నెంతగా(గలడో లే మాళవిగాళ mY) 
ఇంకి నేటి విదారాలు క మధ్యమావతి ag “సాకీ 
ఇంక నేటి వెరవు ఇన్న్‌ బా? ee 02 
ఇంకి నేడ నుద్దులు కో ఆహిరి  __ 20 
ఇంక నేమి సేయ(గల ag రామ్మక్రీయ 108 
ఇంక నేల గుట్లు యిన్నియు అ ముఖారి wr స 
ఇంకౌ( జదువవయ్య wee సాళీంగనాట ఆజ... 180 
ఇంకొ నింకొ రమణుడు i తెలుగు(గాంలోది «eo 1658 
ఇంకా వీచిత్తము యేమనె ee సామంతం ws Ul 
ఇంకౌ నేమిగావలె జ నాదరామ్మకియ .... He 
ఇంకా విన వేడుకయ్యి స్ట కన్నడగొళ స్ట 8 
ఇంశేల మొర(గేవే స దేవగాంధారి జ A 
ఇంట గెలిచికా నీవు ష్‌ వరాళి వ. 8 
ఇంటికి రావయ్యా యి(క స నాశవరాళి ర 94 
ఇంత యే(తరా సతుల న్‌ ముఖారి as 19 
ఇంతయేటికి చాలు a (శ్రీరాగం ee 25 
ఇంతలో నేమేమి పుట్టునో ఎ. శ్రీరాగం [0 
ఇంత 'నవేసినవా(డవు హా కలే క న్నడగొ( మ ర్‌ 
ఇంతి సీపొమ్ముగాదా క దేసాక్షి a. 1/0 
ఇంఠేసి వే వేదెల్లా సస కౌంబోది ంంంం 188 
ఇందరితో నేళతాలు క సాళంగనాట wee 07 
ఇందవయ్య వీడెమి(॥ 5 వరాళి na 
ఇందుకు గా (ఐతివాదా on ముఖారి tO 


ఇందుకు(గా నెవ్వరూ పాడి Et] 


సంకీ ర్త న 


ఇచ్చగించి నవ్వు నవ్వే 
ఇళ్లు వేనవెట్రి వీవు 
ఇదివో నీ దొరతన 
ఇదరికీ దగు తగు 
ఇధరు గదినీ కొంకిని(క 
ఇధ్రరు( దెలునుకో ఆ 
ఇద్రరును నవ్విరిదె 
ఇద్దరూ నిద్దరే మనమేమి 
ఇధ్రరూ సరిగెలువ 
ఇన్నాళ్లు నెర(గమైతి మిదివో 
ఇన్నాళ్లు నెజ(గమైతి మింతేసి 
ఇల్లాంర్లెరి(గిరా 

ఉండరే యెక్కడి 
ఉపకొరమింతేకాని 
ఊడిగాలు నేసుకొంటా 

ఊ ర కుండవయ్యా 
ఊరకుండు మనవే 

ఊ రకున్నదంటా నేల 
ఊరకే గడించుకొవీ 
ఎంత కెంత సే వేవు 
ఎంతవాని కెంతమాట 
ఎంతసటకొ(డవో యెవ్వరి 
ఎందొ(కొ(. జూతుము 
ఎందువోయితి విందా(కొ 
ఎగ్గువట్ట వీకేరే 
ఎచటనుండీ వచ్చితి 
ఎట్టున్నదో నీ చిత్తము 
ఎట్టు వేసినా జేయుమిక 
ఎడ మాటలి(క నేల 

ఎత్తరే ఆరతులీవె 
ఎననిన యాశెతో 
ఎన్న(డూ నెరగమయ్య 
ఎన్ని టికిక దయ 


179 


రాగము 


శుద్రవసంతం 
మధ్యమావతి 
పొరాష్ట్రం 
దేసాక్షి 
శుదధ్రవసంతం 
బొళి 
సొమంత౦ 
శంకరాభరణం 
సాళంగనాట 
సొళంగనాట 
కొండమలహారి 
నారణీ 
సామంతం 
దేసాక్షీ 
శంకరాభరణం 
నాదరామ[కీయ 
ముఖారి 
రామ(కియ 
శ్రైరవి 

ఆహిరి 
మెంచబొళి 
నాట 
మంగళకొళిక 
శీదారగాళ 
భూపాళం 
నాదరామ[కియ 
దేవగాంధారి 
కాంభోది 
(శ్రీరాగం 
శ్రీరాగం 
శీదారగొళ 
వరాళి 
మధ్యమావతి 


పుటసంఖ్య 


108 
1865 
160 

74 


483 
82 
58 
100 
112 
187 
172 
66 
128 
161 
171 
86 
134 
83 
50 
25 
169 
116 
62 
126 
183 
104 
18 
50 
153 
ర్‌ర్‌ 
88 


నంకీరన 
ఎవ్వుడు నీవారమె 
ఎప్పుడు నీవు వచ్చినా 
ఎప్పుడును వీమనను 
ఎప్పుడూను వీవోజ 
ఎర(గర చే ఆతని 
ఎరవుగా వీవృ నన్ను 
ఎరు(గుదుము పీ 
ఎఆ(గ మైతిమయ్య 
ఎవ్వరికి గలదయ్య 
ఎవ్వరి కెవ్వరి చుట్టా 
ఎవ్వరి నే మడిగేవృ 
ఎన్వరు బుర్ధిచెప్పేరు 
ఏ(టికి దగరేవయ్యా 
ఏ(టికి బా(తి వదేవు 
ఏ(టికి విచారమి(॥ 
ఏ(టికీ వేగిరవడే 
ఏ(టిదో నీచ త్తము 
ఏటి బుద్ధులు చెప్పేరే 
ఏ(టిమా(టలిటు 
ఏడ(జూచినా 
ఏడనుండా నాసొమ్ము 
ఏది నాకు దుక్తి 
ఏనా(టికేనాడు యేమ నేవ 
ఏమందునే వీనిమాయ 
ఏమని భావింతు విను 
ఏమని వూరడించేవో 
ఏమనుకో దగర(టో 
ఏమయ్య యింయకు 
ఏమయ్యా నే మంతేని 
ఏమి చూచేవ మాదిక్కు 
ఏమి నేరుచుకొంటి 
ఏమి నేనసీనా. జేయవీ 
ఏమీ నే-వేరో తాము 


రాగము 


రన్నాని 
మే(చబొ 
వాదరామ[కియ 
శద్ధదేః 
మంగ కోక్షొళ 
కాంబోగి 
శ్రీరాగం 
లలిత 

గాళ్‌ 

ముఖారి 
కిన్నడగొళ౪ 
మెంచబొ? 
నాట 

ముఖారి 
రామ్మకియ 
హిందోళవసంతం 
పౌరాష్ట్రం 
ఆహిరి 
ముఖారి 
లలిత 
మాళవిగాళ 
మధ్యమావతి 
(శ్రీరాగం 
గొళ 


సామంతం 
పాడి 
రామ[కియ 
ఆహారి 
కొంథోది 
గొళ 
కేదారగాళ 
అహిరి 
బౌ 


LEE 


పుటనం థి) 


[52 
94 
92 

101 


98 
150 
83 
118 
158 
108 
105 
118 
173 
128 
170 
99 
87 
103 
138 
47 


84 
102 
6 
110 


164 
ర్‌కీ 
75 


125 


[81 
నంకీరన 
ఖీ 
ఏమైనా నాడేవారి 
ఏల గడించుకొ నేవు 
ఏల నన్ను దూరేవే 
ఏల నన్ను(బానితివి 
ఏలనాచే మొక్కించేరే 
ఏల వంతాలాదేవు 
ఏల పెన(గేవు నాతో ey 
ఏల బుద్ధులు చెప్పేరే 
ఏలయ్య యింతేని మమ్ము 
ఏల సాకిరి గోరేరు 
ఏలాతని దూరే వే 
ఒటువెటుకొంసే నేమి 
ఒ ద్రేచే జగడాలు 
కంటిమి వింటిమి 
80దము విందము 
8 తలు పూవక పూచె 
క రుణదెచ్చుక యింతి 
కిక్కనీంచ( బనివేదు 
క క్కూరితి తనమేల 
కప్పురమిచ్చిశతే ఏకు 
కప్పురవిడె మియ్య(గా 
కాంత వీ సంది మోహము 
కా(తాళించి వున్నది 
కానవచ్చీ నన్నియును 
కొనవచ్చె(గదే మీకు అతత 
కా సీవయ్య దానికేమి 
కొసీవే యెంత కెంత 
కూరిమి సిగ్గులు తెగీ 
కొంత వీశే(టికి 
కొంత వోరుచుకోరాదా 
కోపించ నేరుతునా pg 
కోరి పీకు నీయందే pe 
గడుమేదన మే(టికీి ..' 


రాగెయి 


శంకరాభరణం 
నారణి 
మాళవిగొళ 
కొండమలహరి 
రామ[కియ 
లలిత 


శంకరాభరణం. 


నారణి 

గళ 

సౌరాష్ట్రం 
మాళవిగౌళ 
పాడి 
'తెలుగు(గాంటోది 
భైరవి 
మంగళకొళిక 
రీతిగౌళ 


మంగళకౌళిక లి 


సామంతం 
వరాళి 

బౌళి 

ముఖారి 

పాడి 

శుద్ధ దేసి 
వైరవి 
మంగళకౌకిక 
దేసాక్షి 


హిజజి 
జీ 


బౌశిరామ్మక్రియ " ... 


కొండమలహారి 
కాంభోది 

రవి 
సామంతం 
రామ[కియ 


పుటసంఖ్య 
At 
7: 
శ్‌ - 
48 


. 126: 


08 
ee 
us 
17 

ఓ 
120 
42 
19. 
65 
125." 
శే... 
11. 
1017 


WET 


f27 
18 
142. 
§7 : 
8t. 
187. 
 శ్రిట 
120 - 
84 
6) 


ఎ కప 


ల... 
td t: క 


_నంకీర్తిన 


గుట్టుతోడిదాన నేను 
గొల్లెతరై తేనె 

చలము రేంగే దెల్లా 
చవులు నేను? నీవ 
చిత్తమురా వేవ లెల్ల 
చిన్న(లోయివృందాననా 
చిజుత నవ్వురేల విగ్గు 
చూడ విట్టున్నా(డవు 
చూతువ్ప రావయ్యా 
చెప్పకున్న దోపము 
చెవ్పరాదు వాయె త్తి 
చెల్లునయ్య వీవు నాకు 
జీగురువంటివా(డవ్వ 
తనమా పే నిజము శ్రా 
తప్పు లెంచివని నిన్ను 
తమకించి రమణు(డు 
చెప్పినట్టు వేయకున్న 
తలవంచు కొననేలే 
తొ(క నేల వంగనేల 
తానేడ ఆ(తదేడ 
తాసు వంటిది మనసు 
తెగని పనులకు నింతేని 


శతెలిసితి మిన్నాళ్లకు దేవర 


తొల్లిటి నుధ్దులకుః గా 
దవ్వుల విరహ మోన 
దానికేమి తప్పదింకా 
దావిశేమి యిప్పుడేమి 
దిట్టవా నేనంత యేమి 
దేవుండు దేవియు నదె 
దొరలకె కానిలేదు 
నడుమ (తెమట భవనా? 
నామరమిట్టిది యి(క 
విచ్చలు వేవలు నేనీ 


182 


రాగము 
వరాళి 
ర్రీరాగ 0 
రామ్మ క్రియ 
టూపాళం 
శ్రైరవి 
(శ్రీరాగం 
శేపాళం 
పాడీ 
దేసాళం 
శురవనంతం 
దేసాక్షి 
హిందోళవనంతం 
ముఖారి 
హిందోళవనంతం 
అహిరి 
మధ్యమావతి 
(శ్రీరాగ ౦ 


శ్రీరాగం 
పాడి 


శంక రాభరణం 
పాడి 
మధ్యమావతి 
ముఖారి 
శ్రీరాగం 
కొంలోది 
హిజ్టిజి 
మధ్యమావతి 
క న్నడగాళ 
పాడి 
సామంతం 
సాళంగనాట 
సొరాన్ట్రం 
వాదరామ[కియ 


పుటనం ఖ్య 

158 
168 
186 

87 

89 
182 
129 
104 


103 
29 
82 

112 


118 
148 
164 
ర్‌! 
148 
28 
40 


28 
147 


శ్రి! 
161 
74 
141 


111 
18€ 


సంకీర్తన 
నిన్నటినుండి! జూచేను 
నీ కంకణము గట్టినట్టి 
నీకంటే వేగిరము 
నీకు దొరకిఠతే(గవన 
నీకు నవ్వులు రావే 
నీకు నీకే యేలికవు 
నీకు బా(తే చెలులము 
పీశే కాచుకుంటివా 
సీకే తెలుసు నాపెకు 
నీతోను సరిబొంక 
వీతో నేల దూతికకు 
వనీమవసాపె యెరు(గు 
నీ యితవు దెలియక నే 
నీవల్లనే 5 దవే వీమగ(డు 
నీవార మిన్నిటాను 
నెయ్యని పోసుకోరాదు 
వెల(త( బొనితే నీకు 
నేండు గొత్తలా 
నే(డె నుక్కురారము 
నేను నేనే చేతలలో 
నేనేమీ నన జుమ్మీ 
నే నేరుప వలెనా నెల(తకు 
వేనేల కా(గిలించేను 
నేరుచు కోవే నీవు నిక్కము 
చేరుపరి విన్నిటాను నీకు 
నేరువరులకు నెల్లా నీవు 
వండిపొల్లవోయీనా 
వంత మిచ్చే గోవయ్య 
పగవారిశై నా విట్టిపాటు 
పడ(తులు నేనినట్టి 
వదరకువె యింకొ 
వదరుదురా యిటు 
పుట్టుభోగి జవరాలు 


183 


రాగమయి 


రాయగొళ 
రామ[కియ 
శేదారగాళ 
బా? 

లలిత 

లైరవి 
దేసాళం 

లలిత 
సామంతం 
నాట 

బొ? 
రామ[కియ 
సాళంగం 
మలహరి 
మేంచబౌ? 
రీతిగొళ 
ఆహిరి 
శేదారగౌళ 
శంక రాజరణం 
హిందోళవసంతం 
పాడి 

ఆహిరి 
ధన్నానీ 
శంకరాభరణం 
శంకరాభరణం 
బొళిరామ్మకియ 
లలిత 

నారణీ 

ఆహిరి 
శంకరాభరణం 
ముఖారి 
(శ్రీరాగం 
కొంభోది 


పుటసంఖ్య 


1396 
ర్‌ి 
6 
24 
96 


80 


79 
85 - 
180. 
39 
117 
00 
91 
22 
1046 
10. 
00 
86 
67 
59 
118 
87 
En 
cr 
16 ల 
140 
[146 


121 


పంకీ ర్త 


పువ్వుల వేనినవారి( 
హపూవృవంటీదానను 
'పెవంగకువే యి(5 
పేరు కుచ్చి యాతనితో 
పొంచి యేమి చేనినాను 
పొర్దువోనివాండ వై పూచి 
పొరక్తువోవి వావికి ప్రై 
వింగారువంటిదాన వచ్చి 
విల్లిదుడ వై'తివి 

బాప్పు వాప్త యి($ నాకు 
బుర్ధిమంతు(డ వౌదువు 
మంచివా(డె నా విభుండు 
మగువకు దిక్కెవ్వరు 
మనలోనే యింతగద్దా 
మవషుకు, గమ్మటి 
మన వెరి.గిన కిల్లి 
మమ్మేమి బుజ్జగించేవు 
మర్మము వీవె యెలటి,గ 
మజియే.టి సుద్దులు 
మజి యేమి చేనునే 
మా కేమి బుద్ది చెప్పేవు 
మాతో నింకానా మతాతాయను 
మావివి వింతే నేను 
మాప్పుదా(కా( గొవరిన 
మావంటివారి దీవెన 
మిక్కిలి క ళదేరేవు 
మిక్కుటపు సరసాలు 
మీరే, యెర(గరా 
మీలోవే కలిముదిరి 
మూవ్షిన ముత్యాలవంటి 
మేమొక జొడవారము, 
మొగ మోటమున నీకు 
రండూ. నేరుతువే రమణి 


184 


రాగము 
ముఖారి 
శ్రిరవి 
చధవసంతం 
సాళంగనాట 
సాళంగనాట 
సామంతం 
సాళంగనాట 
(శ్రీరాగం 
రామ్మకియ 
దేవగాంధారి 
దేసాళం 
కన్నడగాళ 
అపారి 
పొరావ్టం 
సొళంనాట 
హిందోళవనంతం 
పొరాష్ట్రం 
దేసాక్షి 
మాళవశ్శ్రీ 
వై రవి 

రామ, కీయ 
మాళవిగాళ 
ఆహిరి 
ధన్నాని 
దేసాళం 
ముఖారి 
శ్రీరాగం 
నాదరామ[కీయ 
సామంతం 
లైరవి 
సాళంగం 
సాకళంగం 
వరాళి 


108 
102 
114 


107 
172 


నంకీ రన 
మ! 


రవనల సిస్నిట 
రచ్చల(బడె వలపు 
రా(గడె పయము 
రాగా రొయగా వలపులు 
రారే ఆతనినేల 

రారే యింకా నతని 
లేదే యెక్కిండిసుర్రి 
వచ్చి వచ్చి రమణుడు 


వట్టి పంతముల నేల 


వట్రి వలపులుగల్లి వనితల 


వట్టినిగు లింకనేల 
వకు వధు మీలోన 
వలపు నీరువంటిది 
వలపుపచారాల 
వల(గా యివి గొన్న 
వారి వారి భాగ్యము 
ఏంత లా పవద్రనుండి 
వింత వింత సతులాల 
విచారించు కొమ్మనవే 
విచ్చిచెప్పె నిదె 
వినవే విభునిమాట 
విన్నపము లింత విన్న 
విన్నపము లి(క నేల 
విన్నవించ నేమున్నది 
విభుడు వీపై భక్తితో 
వీ(పుగానరా(గా దాంగే 
వెన్న చే(త(బట్టుకొని 
వెల్లవిరాయ( బనులు 
వేగిరించనేల నీతో 
వేడుక కా(డవు నీకు 
వేపవి యెండలుండునా 
శరసుండ మోకాలికి 
సంగిడి నున్నవారము 
23 


185 


157 
145 
84 
156 
38 
11 
79 
60 
68 
46 
14 
192 
86 
100 


.- 104 


సంకెర్తని 
నంగతిగాని వవికీ 
సరివచ్చెంగదవే చళ్లేటి 
నవతి మచ్చరమున 
సాకిరులు నేము నేమే 
సాము వేతువుగా వీవు 
నిగువడ వీకేల 
నేయవయ్య వీవు వీ 
హత్తి రాజనపువా(డ 


186 
రాగ 
శ్రైరవి 
చేపాక్షి 
ఉద్రవసంతం 
రామ్మక్రియ 
రన్నాని 
ముఖారి 
బొ? 
కన్వడగొ? 


పుటసం ఖ్య 


110 
47 
128 
26 
$8 
129 
20 
108 


DONATED TO 
{T3 CINTRAL LBRARY 


